మహర్షుల చరి త్రలు 


ఆరవభాగము 


విద్వాన్‌ బులుసు వేంకటేశ్వర్లు వం ఏ; 





(ప్రచురణ 


కార్య నిర్వ హణాధిళారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1988, 





ల నాల్‌ 
—Part VI 

By 

Vidwan Bulusu Venkateswatulu, M.A., 


Edited by: 
Sri Mudivarti Kondamacharyulu. 


గ. Religious Publication Series No. s 
ఇఓ ofl పి ల డ్‌ 
First Edition: 1988 “వెళ స్‌ రకా 






sR VENKATESWARA 
CENTRAL 18౫0 అగ ఈ 
RESEARCH CENTRE, 


Aas. Ma ICING hoax 


Published by% Date ds టల 
Sri Ch. VENKATAPANHL 
Executive Officer, 







అ 


Copies: 50 


T. T. Devasthanams, 
Tirupati. 


Printed at: 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 507 


ముందుమాట 





మహర్షులు మంత (దష్టలు; మం(తవతులు, పవిత్రమైన భాఠతా 
వనిలో ఎందరో మహర్షులు అవతరించి _బహ్మనిష్టాగరిష్టులై లోకోవకారక 
ముల్లైన ఎన్నో ఘనకార్యాలు నిర్వర్తించారు. |వజాసముదాయం 
ఆ నుహర్షుల బుణాన్ని ఎన్నటికి తిర్చుకోలేదు యుగయుగాల 
భారతీయ సంస్కృతినీ, విజ్ఞానమునూ విశ్వమునకు చాటిన ధర్మస్వరూ 
పులు వారు. తవస్స్వాధ్యాయ నిరతుల్లై, నిగహానుగహ సమద్ధలై, 
(తికాలజ్ఞులై న మన మహర్షుల గుజించిన విషయములెన్నో, [కుతి 
స్మృతి పురాణేతి హసాఖలో కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మమును 
ఆచరించి లోకానికి ఆదర్శప్రాయు" లైనారు. అనేక ధర్మశాస్త్రాలు 
రచించి _ప్రవపంచానికి ఉపకరించారు, 


నారదుడు సంగీతమునకు, పరాశరుడు స్మృతికి, హోరా శాస్త్ర 
మునకూ పెట్టిన భిక్షయే ఈ నాటి మేటి విద్వాంసు అందరికీ శరణ్యం. 
నేటికీ మన భారత భూమిలో అసమాన మహిమాన్వితులై న యోగి 
పుంగవులు తమ ధర్మ_ప్రబోధముతో భక్తులను తరింప జేస్తున్నారు. 


“మహర్షుల చరితలు” అను ఈ పుస్తకములో ఆరణ్యకమహార్షి, 
ఉదంకమ హర్ష, జై గీషవ్యమహర్షి, ధౌమ్యమహార్షి, బృహసృతిమహార్షి, 
మృగశ్చ్ళంగమహర్షి, వహ్యా_ఘపొదమహర్షి శుకమహర్షి మున్నగు వారి 
చరితలు సాకల్యంగా పౌర్యాపర్య సందర్భ సమన్వితంగా విచారింవ 
బడినవి, (పతి మహర్షి జీవితాన్ని గూర్చి చదివినపుడు పఠితలు ఎన్నో 
అమూల్య విషయాలు ఆకళింతకు తెచ్చుకొని _పయోజనం పొందగలరు. 
భారతీయు అందటికీ మహర్షుల జీవితచరిత్రలు అవశ్య పఠనీయాలే. 


vi 

అనేకములై న ఇఠిహాన పురాణాలను చక్కగా అనలోడనముచేసి 

సర్వజనావబోధకమైన శైలిలో శ్రీ బులుసు వేంకటేశ్వరులుగారు 
రచించిన మహర్షుల చర్మితలలో ఇది ఆరన సంపుటము. 


సనాతన ధర్మప్రచారమున క్రై శ్రీ తిరుమల తిరునతి దేవస్థానముల 
వారు వెలువబుచుచున్న ధార్మికగ్రంథ పరంపరలో ఈ మహర్షుల 
చరి్కితలుకూడ అం(ధపాఠకుల ఆదరాభిమానాలు సంసొదిఖచుకొనగల వని 
మా విశ్వాసము, 


తిరుపతి, సి. హెచ్‌. వేంకటపతిరౌజు, 1.4.5. 
20.6..88. కార్యనిర్వ హణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరువతి. 


నిషయసూశచిక 


ఆరణ్యక మహర్షి సా ల్ల 
ఉదంకమహార్షి టా 9 
జై గీషవ్యమహార్షి ha 2 
ధౌమ్యమహార్షి «se బలీ 
బృహసృ్పకిమహర్షి we 49 
మంకణమహార్షి గీరి 
మృగశృ్చంగమహార్షి we 74 
వ్యా; ఘపొదమహార్షి ep Hl 
శుకమహర్షి (ఉశనసుడు se 85 


శ్వేత కేతుమహార్తి eee 106 
ళు 


వంహర్షుల చరిత్రలం 


ఆరణ్యకమహర్షి 


శ్రీ రామనామోపొసకు అయి పరమేశ్వరసాయుజ్యము నందిన 
మహనీయులలో ఆరణ్యకమహార్షి యొకండు. అరణ్యమునంబుట్టి యర 
ణ్యమునం బెరింగి యరణ్యమున మహాతప మొనరించి యరణ్యముతక్క 
నొం డెజు(గని యీమహనీయునికి ఆరణ్యకుండను పేరు వచ్చెను, 
ఈతని జననీజనకులయు మాతామహ _ పితామహులయు చరిత్ర 
మేమియు. దెలియరాదు, 


ఆ[శమము 


ఆరణ్యకమహార్షి కివానదీతీరమున నొక యాశ్రమమును నిర్మించు 
కొని యందుం దస మొనరించుచుండెను. ఆతని యాశ్రమము పరమ 
పవ్మితమై యొప్పొరుచుండెను. ఆశ్రనుమునకు దశదిశలను ఆమడ 
మేర మహాప్రశాంత వాతావరణము వెల్లి విరియుచుండెను. ఆ మహర్షి 
తపః పభావమున మహాకూరజంతువులు సై త మౌ యామడ మేర పరమ 
కాంతితో. (బ్రవ్వర్హించును. రామనామోపొసకుండగు నా మహర్షి ధ్యానా 
నంతరము చేయు రామస్మరణముతో. బకృతి యంతయు (శుతిగలు 
పును, వండుటాకులు రాలినను, ఎండుకట్టెలు విజిగిననుు చీమచిటుక్టు 
మన్నను రామశబ్దముగనే యా యరణ్యమున ధ్వనించును; (సతిధ్వ 
నించును; రామమం౦ం(తము, రామధ్యానము, రామస్మరణము, రామ 
పూజనముు  రామచింతనము, రామమననము - వీనికోం గూడిన 
యారణ్యకమ హర్షి య్యాశమము శ్రీరామ మయముగం జెలంగుచుండెను. 


శ(తుఘ్నునిరాఠ 


ఇట్లుండ శ్రీరాముం డశ్వమేధయాగ మొనరించి యశ్వమును 
విడిచినపిదప దానివెంట శతుఘ్ను (డు పరివారసహితుండ్హై యుత్తర 
ప్రాంతారణ్యములకు నిచ్చేసెను. ఆతని దిగ్విజయయాతలో యజ్ఞా 


2 మహర్షుల చర్మితలు 


శ్వము ఆరణ్యకమహర్షి యా[(శమ |పొంతమునకు వచ్చెను. దాని 
వెన్నంటి వచ్చు శతుఘ్ను (డును ఆరణ్య కమ హర్షి యాశమోపాంత 
మునకు వచ్చి, యది యారణ్యకమహార్షి యా[శమ మని యెజింగి పొద 
చారియై తగువారుమాతమే కూడ రాంగా, ఆరణ్యకుని దర్శించి స్వనామ 
గోతములు చెప్పుకొని మహర్షికి సాష్టాంగ నమస్కార మొనరించెను. 


ఆనందపొర వశ్యము 


ఆరణ్యకమహార్షి యపరిమితానందమున నాతని కర్ణ ్యపాద్యాదు 
లొసంగి యాదరించి క్లేము నుడిగి వచ్చినవని యడిగెను. శ్యతుఘ్నుం 
డన్న శ్రీరాముడు చేయు నశ్వమేధయాగము సంగతిందెలిపి యశ్వ 
మా ప్రాంతమునకు వచ్చుటచేం దానును వచ్చుటయు బుషిసందర్శ 
నాశీర్వచన కుతూహలమునం బాదచారియై వచ్చి (ప్రణమిల్లుటయుం 
జెప్పెను. శృతుఘ్నుండు పలికిన రామనామమును విన్నంతనే 
యానందబాష్పములు _సవాహములైై కన్నుల వెంటం (బవహింప దేహ 
మును మజచి, కన్నులు మూసి _మోడువలెం గదలిక లేక అరణ్యక 
మహర్షి శతుఘ్నాదుల కాశ్చర్యభయ సర్యభమములు గల్లించెను. 
కొంతకాల మట్టు సమాధి నిమీలితాక్షుడై న మహర్షి పిదవం దెలివంది 
కన్నులు తెజిచి గడ్గదస్వరమున రామనామ్మశవణము, రామసోదరదర్శ 
నము రామస్మరణసమాధి కలిగినందుల కొనందించి 


“ అల్బపుణ్య పదంబు లై నట్టియాగ 
ములును యోగంబులును (వతంబులును సరియె ? 
తెగని సంసారబంధంబు (తెంచివైచి 
క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు, *” 


ఆరణ్యకునిఅత్మకథ 


అంత ళ్యతుఘ్నుండు “మహాత్మా! నేను రామసోదరుండనైై 
యున్నను నీ వందిన యానందములో వందవవంతై న నందలేనై కిని. 


ఆరణ్యకమహార్షి 3 
a 


ఇంత మహాభ క్తుండవు సీ కెట్లు రామనామము అభించెనో తెలుపు” మని 
వేండుకొనెను. 


శతుఘ్నకుమారా! చెప్పెదను, వినుము. “నేను బాల్యము 
నుండియు. దక్త్వజ్ఞానమును సంపొదింపం గోరి లెక్కలేనన్ని తీర్థ 
ములకు దిరిగితిని, ఎక్కడను ఒక్కండును నాకు జ్ఞాన మువదేశింప 
లేండయ్యెను. ఇట్లుండ నా పూర్వపుణ్యమున లోమళమహార్షి దేవలోకము 
నుండి వచ్చుచు నా కంటం బడెను. నే నాతని నెజింగి పొదముల కెజంగి 
“మహాత్మా! సంసారసాగరమును దరించు నుపాయమును జెప్పి 
యను[గ్రహింపు* మని _పార్థించిిని. దాని కాతండు “వత్సా? మార్గము 
అనేకము లున్నవి. కాని రామమం(తముకంటె సంసారమునుండి 
దాటించు మంత్ర మింకొకటి లేదు. ఇది వేదశాస్త్ర వరమ రహస్యము, 
ఇంతకంటె వేలు వ్రతములు, |కతువులు, యోగము, యాగము దానము, 
మౌనము లేవు. రామస్మరణమున చండాలుండై నను ముక్తిపొందు 
నన్న వేదశాస్త్రవివేకము గల (బాహ్మణునిగూర్చి చెప్పనేల? నీవు 
న న్నశతివిధేరుత నడిగితివి గానం జెప్పితిని. నీ వీ పరమరహస్యమును 
నాస్టికులకు, (శద్ధాహీనులకు, భ కి హీనులకు, కామ కోథాదిదూషి తులకు, 
భక్తనిందకులకుు శాంతిరహితులకు, దురహంకారులకు నెన్నండును 
నిప్పకుము.” అని వలికెను. 


నే నపరిమితానంద మంది యాతని పొదపద్మములను విడు 
వక *'తండడ్రీ! నాకు రామధ్యానపద్ధతిం దెలిపి కరుణింపు” మని 
వేడితిని. అంతం గరుణారసము వెల్లి విరియ నా మహామహంం డిట్లు 
చెప్పందొడంగెను. 


లోమశమహార్షి (ప్రబోధము 


అయోధ్యలోం జిత్రమండపముతో నొప్పు కల్పవృక్షము మూల 
మున నవరత్న స్థగిత మగు బంగారుసింహాననమునం గూర్చుండి పూర్ణ 
చర్మదుని బోలు ముఖపద్మముతోడను, దూర్వాదళ శ్యామ మగు దేహము 
తోడను మణీకిరిటముతోడను, నీఐకుంతలములు, మకర కుండలములు, 
వై దూర్యమణులవంటి పలువరుసలు, పూవువంటి నాలుక్క శంఖమువంటి 


4 మహర్షుల చరి[తలు 


కంఠము, సింహోన్నతములు నగు బుజములు, శుభలక్షణములుగల నాసిక, 
వివిధభూషణములతో నొప్పు ఆజానుబాహువులు, అక్షీయుతము, 
శ్రీవత్సాంకితము నగు విపుల వక్షఃస్థలము, గంభీరనాభి, గొప్ప ఉద 
రము, రత్న కాంచివంటి నడుము, మనోహరము లఅగుతొడలు, జంఘలు, 
వ్యజ యవాంకుశరేఖలు గల కోమలచరణములు గలిగి దేదీిప్యమాను. 
డగు శ్రీరామచం్యదుని మనసార ధ్యానించి, చేతులారం బూజించి నోరార 
భజించి, వరమ సులభముగ మోక్షము నందవచ్చును. ఇంతకంటెను 
సులభోపొయ మిం కెక్కడను లేదు.” 


“దేవా! వీనుల విం దగు శ్రీరామకథ నాకు సంక్షేపషముగాం 
దెలుపంగదవే*ి యని నేను (పార్థించితిని, నాకోరిక మన్నించి యాతం 
డిట్లు తెలిపెను. 


రామకథా సం|గహము 


“వత్సా! సంసారమగ్ను అగు సజ్జనుల నుద్ధరింవ విష్ణుమూర్తి 
(శేతాయుగమున సూర్యకులమున నాలుగు. రకముల యాకారముల కో 
జన్మించి పూర్ణాకృతి యగుతాను రాము డనుపేరు వడసెను, రాముడు 
తండి యానతిం దలందాల్చి లక్ష్మణసహితుడై విశ్వామితునివెంట 
నరిగి తాటకను జంపి కౌళికుని యజ్ఞ భూమినిజేరి మారీచునిగొట్టి సుబా 
హునిం జంపి యహల్యాశాపవిమోచనము6 గావించి మిథిల కేంగి శివ 
ధనుస్సు విజిచి సీతను బెండ్లాడెను. రామునకు. బదునై దవ వత్సరము 
సీత కాజివవత్సరము, పం్యడెండేండ్లయినపిదప దశరథుడు రామునకు 
యౌవరాజ్యాభిషేకము చేయందల6 పెట్టెను; అది క్రై కేయీ వరద్వయ 
మున జరుగకపో౭గా, రామునిం బదునాలుగేం డ్రరణ్యవాసము చేయు 
టకు, భరతుని యౌవరాజ్యము ననుభవించుటకు నేర్చజచెను. 


రాము డంత సీతాలక్ష్మణసమేతు౯డై బయలుదేజి మూండు దిన 
ములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని మైదవ 
నాండు చ్మితకూటము. జేరి యందు బం డెండేండ్లు నివసించి వదు 
మూండవసంవత్పరమునం బంచవటియందు కాముకురాలగు శార్చణఖను 


అరణ్యకమహార్షి రి 


విరూపను గావించెను. పిదప జ్యేష్టకృష్ణాష్టమినాండు రావణుండు వచ్చి 
సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రాను రామ యని 
యేడ్చెను, ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతండు 
జెక్కలు నటుకం (గ్రిందంబడిపోయెను. సంపాతి వానరులకు సీఠజాడ 
చెప్పెను. మార్గశిరశుద్ధ యేకాదశినాడు హనుమంతుండు మహేం్యద 
వర్వతమునుండి. యెగికీ ర్యాత్రికి అంకనుజేరి తెల్ల వాటుకట్ట సితను గని 
సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శించపావృక్షము నెక్కినాంటి 
రాక చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు 
పలికి _తయోదశినాండు అక్షకుమారుండు మున్న గురాక్షసులంజంపి 
చతుర్దశినాండు ఇంద్రజిత్తు (ప్రయోగించిన |బహ్మా స్ర్రమున బద్ధుడై న ట్లు 
నటించను. రాక్షసు లానండించి యాతనితోంకకు నూనెగుడ్డలుచుట్టి 
యంటింవ దానితో నాతండు అంకాదహనము కావించెను. పూర్ణిమనాంటికి 
హనుమంతుండు తిరిగి మహేం్యదగిరికివచ్చి వానరులతో. గూడి యైదు 
దినములు నడచి యావ దినమున మధువనముం జొచ్చియందు మధువుం 
(గోలి చెట్లం జెల్లాచెదరుచేసి వమినించి యేడవ దినమున రామునిజేరి 
యానవా లొసంగెను. 


శ్రీరాముడు. & _క్తరఫల్లునీనక్ష|తయు _క్రమగు అష్టమినా(డు 
బయలుదేజి యేడుదినములు అ స్కంధావారముననుండి 
పుష్యశుద్ధ పతి వత్తు మొదలు తదియవఅకు సేనలు నడపి సముుద్రముం 
జేరి చవీతినాండు. విఖీషణునకు శంణాసంగి వంచమినాండు. మొడలు 
నాలుగు దినములు (పాయోపవేశము గావించెను. సముదుండు వర 
మొసంగ దశమినాండు సేతువును గట్ట నారంభించి _త్రయోదశికింబూలి 
చేసి చతుర్దశినాడు సై సైన్యమును నువేల్మాదింజేర్చెను. పూర్ణిమ మొదలు 
విదియవజికు రాముడు సపరివారముగా సముద్రము దాంటి “దశమివటికు 
నెనిమిది దినములు లఅంకావరోధము గావించెను. ఏకాదశినాడు శుక 
సారణులరాకయు ద్వాదశినాండు సై న్యసమీకరణము (తయోదశి మొదలు 
అమావాస్యవజకు మూండు దినములు సైన్యము లెక్కించుటజరుగ 
నుత్సాహము నందెను. మాఘశుద్ధ (పతిపత్తునాండు అంగద రాయ 
బారము, విదియ మొదలు అషమి వజకు యుద్ధము, మాఘశుద్ధనవమి 


6 మహర్షుల చరితలు 


నా౭టి రాతి ఇం్యదజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, 
దశమినాడు వాయువు |శీరాముని చెవిలో స్వరూపము జసించుటయు 
వెంటనే నాగపాశములు వడలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదళు 
అందు ధూ మాక్షవధ, (చ. అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి 
మొదలు కృష్ణ ప్రతివత్తు న అకు |ప్రహ_స్త్రవధ, మజీమూండు దినములు సం 
కులయుద్ధము; వంచమిమొడలు అష్టమివలకు కుంభకర్ణుని మేలుకొలుపు, 
పి్‌దవ న్‌ా దినము. అలో కుంభకర్ణునీవధ, అమావాస్యనాండు కోకమున 
యుద్ధవిరామము, ఫాల్గునతద్ధ (ప్రతివత్తు మొదలు నాలుగుదినములు 
బిసతంతు.డు మున్నగు రాక్షసులవధ, వంచమిమొడలు స్తమివరకు 
అతికాయవధు అష్టమి మొదలు ద్వాదశివరకు కుంభ నికుంభులవధ, 
పిదప మూడు దినములలో మకరాక్షాదుల చావు, ఫొల్లున బహుళ పతిప 
ద్ధ్వితీయలలో ఇర్యదజిత్తు విజృంభణము, తదియ మొదలు స స_ప్పమివటకు 
విషాదకారణమున యుద్ధవిరామము, త్రయోదశి నాం డిందజిద్వధ, 
చతుర్దశిని యుద్ధవిరామము, అమావాస్యనాండు రావణుండు యుద్ధ 
మునకు బయలుదేటుట, చై తతద్ధవతివత్తు మొదలు పంచమివణకుం 
బెక్కురు రాక్షసులవధ్క షష్టి మొడ అష్టమివటికు మహాపార్మా్యాది 
రాక్షస సంహారము, నవమినా౭డు  లక్ష్మణశ క్తిథేదనము రావణ 
వలాయనము, అంజనేయుండు [దోణాదని దెచ్చుట్క దశమినాండు 
రాముండొక్క-సాొరి వెక్కురురాక్షసుల జంపుట, ఏకాదశినాం డిందుని 
పంపున యాతని దివ్యరథమునుదెచ్చి శ్రీరాముని కర్చించుట్క శుక్ష 
ద్వాదశి మొదలు కృష్ణచతుర్దశివజకు ఘోరాతి ఘోరయుద్ధము జరుగుట. 
ఆనాండే రావణవధ శ్రీరామ విజయము సంభవించెను. నూఘశుద్ధ 
ద్వితీయ మొదలు చై[తబహుళ చతుర్దశివరకు జరిగిన యుద్ధములో 
యుద్ధవిరామదిన నములు పదునైదు తీపి వేయంగా డెబ్బదిరెండు దిన 
ములు మహాయుదము జరిగెను. వై శాఖళుద్ధ (పతిపత్తునాండు శ్రీరామ 
చందుండు సకల సురజేగియమానుండయ్యెను. విదియనాండు 
(శీరాముండు విఖీషణవట్టాభి షేకముం గావించెను. తదియనాండు సీతా 
పొది వత్యటిద్ధి యయ్యెను. చవితినాడు సీతాసహితుండై రాము 
డయోధ్యకుం బుష్పకవిమానమున జయలుదేజను. పంచమినాంటికి6 
బదునాలుగునంవత్సరములు నిండంగా శ్రీరాముండు సపరివారుండై 


ఆరణ్యకమహర్షి 7 


భరద్వాజా శ్రమము [బవేశించెను. షష్టినాండు నంది_గామమున 
భరతసమావేశము జరిగెను. స_ప్హమినా(డు థ్రీరాముం డయోధ్యలోం 
బట్టాభిషక్టుండయ్యెను. రామున కపుడు నలువదిరెండు సంవత్సరములు 
సీతకు మువ్పదిమూండుసంవత్సరములు, సీత రావణునింట నున్నది 
పదునొకండు నెలల పదునాలుగు దినములు. 


వత్సా! రాము డయోధ్యం బాలించుచుండంగా అగ_స్త్యమహార్షి 
విచ్చేసి యాతనిచే నశ్వమేధయాగము చేయించును. ఆ గుట్టము నీ 
యాశమమునకు వచ్చును. దానివెంట వచ్చిన రామపరివారము నీ 
వయోధ్య కేగి శ్రీరాముని దర్శింతువు. నాంటికి నీ కర్మపూర్తియై 
నీతపము ఫలించును. నీవు శ్రీరామసాయుజ్యమునంది మోక్షమందం 
గలవు.” 


ఆరణ్యకతపకఫలాగమము 


ఈ విధముగా సెలవిచ్చిన లోమశమహార్షికి నీను సాష్టాంగనమస్థా 
రము చేసి యాతని యాజ్ఞ గైకొని నాటినుండి శ్రీరామమం|తజప 
భజన పరాయణు(డనై యుంటిని. లోమశ మహర్షి వ్యాకుచ్చినట్లి 
అశ్వము వెంబడి మీరు వచ్చితిరి. నాకును గర్మఫల సమాప్తి పరిపూర్ణము 
కానున్నది. నా తపఃఫలమును త్వరలోనే నేను గనం గందునుగదా* 
యని పలికి యారణ్యకమహర్షి యానందవరవశం డయ్యెను, 


శ్యతుఘ్ను. డామహర్షికథ యంతయు విని మిక్కిలి యాశ్చర్య 
పడి యాతని నయోధ్యాపురికిం దగుపరివారముతో6 బంపి తాను అశ్వము 
వెంట ముందునకు బోయెను. 


రామదర్శనము ; సాయుజ్య[పా పీ 
అయోధ్యాపురము సమీపింపంగనే ఆరణ్యకమహర్షి రథమును 
దిగి పాదచారియై సరయూనదితీరమున యజ్ఞదిక్షితుండై యున్న 
శ్రీరామచంద్రుని సమీపించి యాతని రూపమును గనులారంగాంచెను. 
తజ్జణ మాతండు పులకితశరీరుండైై జలజల మని యానంద బాషృములు 


తి మహరుల చరితలు 
లు 


రాలుచుండం గన్నులు మూంతవడ, భక్తివశమున దేహమును మజచి 
పోయెను. కరుణాసము్యదుండగు శ్రీరాముండు లేచి యాతని కెదురేంగి, 
కౌంగిలించుకొని చేతులు పట్టుకొని తీసికొని వచ్చి యుచితాసనమునం 
గూర్చుండంబెట్టి పాదములు శడిగి యా జలములు తలపై జల్లుకొని, 
గంధపుష్పాదులవే ఆ మహర్షిని పూజించి, పొండియావు నొసంగి, మార్గ 
(శమము పోవున ట్లుచితోపచారము లొనర్శ్సి “స్వామీ! నీ సందర్శన 
మున నా యిల్లు పవిత మయ్యెను. నేను ధన్యుడ నైతిని. నేటితో 
నాయశ్వ మేధ యాగముకూడం బూర్తి కానున్నది. మహదాగమనము 
సకలఫల[పదముగదా ! యని యాతని ననేక విధముల సం|పీతు 
నొనర్చెను, 


అంత, ఆరణ్యకమహర్షి శ్రీరాముని పాదపద్మములపై సాష్టాంగ 
పడి “దేవ దేవా! వరమేశ్వరా! నీ నిర్వ్యాజకటాక్ష వీక్షణమున నా జన్మము 
ధన్య మయ్యెను. నా తపస్సు వండెను. నేను తరించితిని, సంసార 
సాగరమును దరించితిని. పరంధామా! నీ సాయుజ్య[పొ ప్తి నా 
కొసంగి రక్షింపుము. జననమరణదుఃఖ పరంపర నుండి నన్ను 
శాశ్వతముగా రక్షింపుము. ఈ సుదినమున'కై యెదురు చూచుచుంటిని. 
పాంచభౌతిక మగు నాయీ పొడుదేహమును విడిచి పుచ్చి త్రక్ఞణమే 
నీలో శై స్రైక్యమై (బహృజ్ఞానసంపన్నులుు యోగీశ్వరేశ్వరులు భక్రిసం 
పన్నులు, పొందు నపునరావృ త్తి రహిత శాశ్వత్మబహ్మలోకనివానసిద్ధి 
నందుదు నని పలుకంగనే యా మహర్షి ర్షి బహ్హకపాలము పఠిల్లున (ర్ధలే 
యందుండి యొకదివ్యతేజ మా శ్రీరామచం[దునిం గలిసెను. దేవతలు 
పుష్పవర్షము గురిసిరి. కిన్న రకింపురుషులు గంధర్వులు * జయజయ ! 
సాయుజ్యమోక్షము నందిన ఆరణ్యకాః జయ జయ” అను ధను 
లొనర్చిరి. సెలయేజు వచ్చిచొచ్చిన మహాసముదునివలె శ్రీరామ 
చం[దుం డతిగంభీర పశాంతదివ్య కే జస్వి యె మెఅ సెను. * 








పద్మ పురాణము, పాఠతాళఖ్రండము, 


వంహర్తంలచరి[ తలం 


ఉదంకమహరి 
9 


భృగువంశమున జనించిన మహర్షులలో ఉదంకమహార్షి యొక(డు. 
ఈతండు బాల్యమునుండియు గౌతమమహర్షికడ శిష్యుండై గురుళు[శూషా 
తత్పరుండై యాతని సివించుచుండెను. గొతమునికడ శిష్యులుగం 
జేరిన యనేకులలో నీతం డొకండు. అందరికన్న మిన్నగా గురునింటి 
పనులు (శద్ధతోను, భక్తితోను, ఓరిమితోను నీతండు చేయుచుండెను, 
ఇటు లుండ ననేకసంవత్సరములు గడచుచుండెను. గౌతముండు విద్యా 
పరిపూర్తి యైనశిష్యులను (గ్రమ్మకమముగాం బిలుచుచు వారు వారు 
కోరినవరము లిచ్చి యాశీర్వడి ంచి పంపుచుండెను. కాన్కి యెన్ని 
సంవత్సరము లై_నను, ఉదంకునివలన సేవ కొనుటయే కాని యాతనిం 
బిలిచి యేమికావలయు నని యడుగుట కాని, విద్యావరిపూ ర్రియై నది; 
ఇంకం బోవచ్చునని కాని, యెన్నండును బలుకకుండెను. బాల్యమున 
శిష్యుండుగాం జేరిన యుదంకునకు గుర్వా_శమముననే కౌమార యౌవన 
ములు కడచి గురుతుతూషలోనే వార్థక్యము పై(బడెను. ఐనను, 
నిత్య మాతండు అడవులలోని కేంగి కట్టెలు కొట్టితెచ్చుట, గురుగ్భహిణి 
యగు అహల్యాసాధ్వికి. దలలోనినాలుకవలె నుండి సమ _స్పగృ హకృత్య 
ములు నిర్వ ర్తించుచుండుట మానకుండెను. 


అ దినములలోని గురుశిష్యసంబంధ మట్టిది. గురు సేవలో నిమ 
గ్నులైై శిష్యులు దేహసన్మృతి యెజుంగకుండెడివారు. ఉదంకుం డెన్నం 
డును తనవ యుస్సునుగుటించి లెక్టించుకొనుట కాని, తనముఖ మెట్లున్న 
దని యద్దమును జూచుకొనుటకాని తా నిన్ని విద్యలు నేర్చినను గురు 
వింకను వీడో లీయండే యని యాతురత కనంబజచుట కాని లేకుండెను. 
ఒకనాడు వనమున కేంగి యెండుకట్టెలమోపు నె్తిని బెట్టుకొని యింటికి 
వచ్చి [కిందంబడవేసెను, మోపు చాల పెద్ద దగుటచేతను మిక్కిలి 
బరువగుటచేతనుు అది (కిందం బడునపుడు ఊదంకునిజుట్టు కొంత 
కజ్టలకుం బెనంగొని మోపుతోపా టదియు నేలంబడెను. ఎండు కట్టెలను 


10 మహర్షుల చర్మితలు 


జిక్కుకొని యూడివడిన తనతలవెం్యడుకలు తెల్లనికాంతుల నీనుచుం దన 
వార్దక్యదశను జెవ్పకచెప్పెను. వెంటనే యాతండు “అయ్యో ! నా శిరో 
జము అప్పుడే తెల్లపడిపోయినవే! నాబాల్యకౌమారయౌవనదశళ 
అన్నియు గురుత(హేషలోC? గడచిపోయినవే? నేను జేరినతరువాత. 
జేరిన శిష్యు అనేకులు విద్యాపరి పూర్తి ర్తిమె గుర్వాజ్ఞ వెడలిపోయిరే ! 
నా కింక విద్యాపరిపూ ర్రీ రి కాదా? గుర్యను_ ఏ గహమే కలుగదా! గురుని 
యాశీర్వచనము, గురువర్మవసాదము, గురు వభయ మిచ్చి వీడ్కొలు 
పుటయు నా కీజన్మమునం గలుగవా? నే నేమియు గురుదోహము 
చేయలేదే ? అహల్యాసాధ్విని గన్న తల్లిగా భావించి యామెసేన నెన్న. 
డేమజక చేయుచునే యుంటినే? కోటానం గోటులు శిష్యులు వచ్చి 
చదివి కృతార్థులై పోవుచుండ నేను శాశ్వతముగా నిట్లుండిపోవలసిన 
దేనా? నా జన్మ మంతయు వ్యర్థ మైనదా?” అని యెన్నోయూహలు 
కలుగ నొక్కసారిగం బెల్లుబికినచ్చిన దుఃఖము నాపుకొనలేక వెక్కివెక్కి 
యేడ్వందొడంగెను, 

దయాసము[దుం డగు గౌతమ మహర్షి యిది యంతయు దివ్య 
దృష్టిని [గ్రహించి తన కొమా ర్రెయుం జక్కని చుక్కయు నగు తరుజిని 
ఉఊదంకుని య్మవ్రవులు భూమిపై బడనీయక దోసిటంబట్టుమని వంపీం 
చెను. ఆమె పరుగున వచ్చి ఉడంకుని కన్నీరు దోసిటం బట్ట సలసల 
(కాంగునావేండికన్నీటిచే నామె చేతులు వేండెక్క భరింపలేక యామె 
నేల విడిచెను. నేలంబడిన యామేర యంతయు. దుకతుక నుడికి 
పోయెను. 

వెంటనే గౌతమమహర్షి యుదంకుని బిలిచి “వత్సా! నీ దుఃఖ 
మునకు గలకారణ మేమి? నిస్సంకోచము గాం జెప్పు” మని యడిగెను, 
ఊచంకు(డు “మహాత్మా! కోటానంగోటులగు మీ శిష్యులపై మీకుం గల 
దయలో నాపై సహ, సాంశమైనను లేకపోవుటకు నేం జేసినదోష మే మని 
దుఃఖించికిని. అంతకన్న నేమియు లేదు. క్షమించి రక్షింపులొ డని 
గురుని వేండుకొనెను. 


గౌతముం డంత “వత్సా! నీ గురుభక్షికి నేను మిక్కిలి సంత 
సించితిని. శిమ్య లెల్లరతు నేమ వీడుకో లిచ్చి నీ కీయకుండుటకుం 


ఉఊదంక మహర్షి 11 


గారణము ని న్నందటికంటె నధికునిం జేయుటకే యని [గహింపుము, 
ఆలస్య మైనడే వార్థక్యము వచ్చినదే యని విచారింవకుము, శరీరము 
పరిణామపేశలమే కాని, వలసినపుడు యౌవన మీయంగల శక్తిగల 
మాకడ నీ వందులకు దుఃఖింపం బనిలేదు. మటి నీ |శద్ధకు మెచ్చితిని, 
నీ బుద్ధికి సంతసించితిని. నీ వృద్ధిని గోరెదను. ఇదిగో నీకు నిత్య 
యౌవన  మొనంగికిని. నవయువకియు, (శద్ధావినయవివేకవతియు 
నగు నా ముద్దుకూతు నిచ్చెదను. పెండ్లాడి యావనసుఖము అనుభ 
వించి గృహా శమమును నిర్వహింపుము. _ చిరకాలగురుసేవాగ్ని 
సంతప్త మగు నీ శరీరమును భరింప మానవ కౌంతలకు సాధ్యము కాదు. 
గురుసుత తోయబుట్టువుతో సమానురాలు, దీని నెట్లు పెండ్లాడుదు నని 
సందేహింవకుము. ఈమెకు శరిరాంతరముం గల్పించెదను. అది 
జన్మాంతరసమాన మే యగుట ధర్మదూష్యము కాదు. ఇది అధర్మము 
కొకుండునట్లును నీకు యౌవనము అభించునట్లును వరము లొసంగితిని * 
అని పలికెను. 


గౌతమమహర్షి వరవసాదమున ఉదంకునకు నూతన యౌవనము, 
గౌతమునికూంతునకు దివ్యసుందర నూత్నశరీరమును లభించెను, 
ఉదం౦కుండు గురునాజ్ఞ నాదల ధరించి యా కన్యా రత్నమును 
బెండ్లాడెను. 


పిదప్క ఉదంకుండు గౌతముని పొదములకు (మొక్కి “గురుదేవా! 
న న్నిన్నివిధముల నను[గహించిన నీకు గురుదక్షిణ యొసంగం గుతూ 
హలఅవడుచున్నాను. నాయందు వాత్సల్య ముంచి యేదేని కోరి నా 
కా యవకాశము నొసంగం (బార్థించెదను. సర్వ శ కినంపన్ను అగుతమకు 
నే నీయంగలది లేదు. ఐనను, మీ కరుణకు నిదర్శనముగా నా 
కానతిం” డని (పార్థించెను. దానికి గౌతముండు “వత్సా! నీవు నా 
శేమియును గురుదక్షిణ నీయనవలసిన వని లేదు. లోకమునందలి గురు 
లకు దక్షిణ కావలయును. నీవు స్మృత్పవర్తనమున నుత్తమగ్భహస్థ 
ధర్మమును పొలించుటి నాకిచ్చు గురుదక్షిణ” అని బదులుచెప్పెను. 
ఉదంకుం డూరకుండక అహల్యాసాధ్విపాదములకు నమస్కరించి యేదైన 
వస్తువు. గోరుకొమ్మనియు గురుదక్షిణకన్న గురుపత్నీదక్షిణ యధిక 


12 మహర్షుల చరితలు 


మనియు బలికెను. అహల్య “వత్సా! నీవు పైవాండవు గావు. ఏ 
దక్షిణయు వలదు. నీ గురువులు చెప్పిన చొప్పున నడచుకొను” మని 
పలికెను. ఉదంకుండు మజీమజీ యామెను విడువక (పార్థింపంగా 
నామె “వత్సా! మితసహు( డను రాజుభార్య ధరించు కుండలములు 
నాకు గొనితెమ్ము, అవి ధరింప నాకు ముచ్చటగ నున్నది. దాననా 
ముచ్చటకీరును. నీకు. బెంపు కలుగును” అని పలికెను. 


“ఇది యెంతపని?” యని యుదంకుండు బయలుదేటి వెడలెను, 
పిదప నాకనాండు గౌతముం డుదంకునిం గానక యాత6డే మయ్యె నని 
యహల్య నడిగెను. అంత నామె జరిగిన సంగతి నెతింగించెను. 
“అయో 1 మిత్త9సహు డనురాజు శాపకారణమున రాక్షను౭డై చరించు 
చున్నాండు. మనుష్యమాంసమును దినుచున్నాండు. ఉదంకుం డీసంగతి 
యెలుంగండు, ఆరాజుకడ కీతం డేంగుచో నేమి కీడు వాటిల్లునోకదా శకి 
యని గౌతముం డనెను. 


ఈ మాటలు విని యహల్య భీతచిత్తయై “నా కాసంగతి తెలి 
యదు. వఏద్దైనం గోరక తప్ప దని నన్ను మజిమజథజీ బలవంత పెట్టు 
టచేం బంపితిని. కన్నతల్లికన్న మిన్నగా నన్ను. బూజించు నుదం 
కున కేయపాయమును బొటిల్లకుండునట్ల ను గహింపు” మని భర్తను 
(వార్థించెను. అంత గౌతము6€ డాదరాయ త్తచిత్తుండై యుదంకున 
కేపమాదమును కలుగకుండునట్లును, ఆతండు పోయిన కార్యము 
సిద్ధించునట్లును, అతని కణిమాదు లగు అష్టసిద్ధులు కలుగునట్లును, 
మనమున దృథఢథముగం దలపో సెను. 


ఉదంకు6 డట్లు పోయిపోయి యొక వనమున నొకగొప్ప వృషభము 
నెక్కి వచ్చుచున్న యొక మహాపురుషునిం గాంచి యాత౭ డొనంగిన 
వృషభ గోమయమును దిని యాతని యనుగహ మంది ముందునకు 
బయనమై పోయి మనుష్యరక్తసి క్రమగుశరిరము, కోరమీసములు, 
మిడి గుడ్లు, భయంకరాకారము గలిగి యా శూన్యాటవిం దిరుగు మిత్త9 
సహుం డనురాజును గాంచెను. ఆతడు “రా. రా, ఆంకలి యగు 
చున్నది, మనుష్యమాంస మెట్లు దొరకునా యనుకొనుచుండ వచ్చితివి. 


ఉదంక మహర్షి 13 


రా. రా” యని పలికెను. ఆ మాటల కదరక బెదరక యుదంకుండు 
“రాజా! నేను గురుకార్యమున వచ్చితిని. అందుచేత నీవు నన్ను 
జంవ వీలుకాదు. నీకు నా రక్తమాంసములే కావలసినచో నా గురుని 
కార్యము నెటవేర్చ్నిన పిదపం దిరిగి నీ కడకు వచ్చెదను. అపుడు నీవు 
నా ధక్తమాంసములు గైకొనవచ్చు” ననెను. “ఓయీ! పగలు 
మూండవ జాము దాంటినతరువాత నా భోజనకాల మని దేవతలు నా కాజ్ఞా 
పించిరి. నీవు సరి యైన యా కాలమున వచ్చితివి కావున, నిన్ను. జంపి 
తినక విడువ” నని రాక్షసరూవమున నున్న రాజు పలికెను, “రాజా! 
నా మాట వినుము. నే నసత్య మాడను. నా పనియైన పిదపం దిరిగి 
వచ్చెదను. నీవు కోరికలం దీర్చెడి రాజ వని విని నా కోరినకోరిక నీవే 
తిర్చంగల వని నేను వెదకి వెదకి నిన్ను. గనం గంటిని. నా కోరిక నాకై 
కాదు; గురువులకొజకు. కావున, ముందు నీవు నా కోరికం దీర్చి 
తరువాత నీ యిష్టమైనట్లు చేసికొ”మ్మని (ప్రార్థించెను. “అగుచో 
నీ కోరికయే ?'” మని రా జడిగెను. “నీ భార్య మదయంతీదేవి ధరించు 
కుండలములు నా కీయవఐఖయుి నని యుదంకు. డర్ధించెను. “ఏమిది? 
ఒరుల ధనము లిచ్చువా రెటనై నం గలరా? నీకుం గావలసిన నింకొక 
టీదై నం గోరుకొమ్ము ఇచ్చెద” నని రాజు పలికెను. ఉదంకుం డందుల 
కంగీకరింపక “నా కింకేమియు వలదు. నా కా కుండలములే కావలయు”” 
నని పట్టుపట్టెను. “సరే నీవు పోయి నే నిమ్మంటి నని చెప్పి యామె 
నడిగి తెచ్చుకొను” మని రాజు తనభొర్య యున్న (పదేశముం 
జూ పెను, 


ఉదంకుం డటు వెడలి యెంత వెదకినను ఆ దేవి కన రాదాయెను, 
విసివి యాతండు తిరిగి రాజుకడ శకేతెంచి దేవి యెందునుగాన రాలే దని 
చెప్పెను. “అయ్యా! నా దేని వపత్మివత, పవిత. ఆమె యశుచులకుం 
గానరాదు. నీవు _తిభువనపాొవనుండవు. నీ వశుచి వని యెట్లందును?” 
అని రాజు పలుక నుదంకు.డు వృషభ గోమయభక్షణంబున నపచిత్వము 
తనకు కలిగియుండవచ్చు నని భావించి తూర్పుగా. దిరిగి పొదములు 
కడుగుకొని మం్యతజపముచేసి యాచమించి రాజు ననుమతింగొని మరల 
దేవికడ కాతండేగెను, ఈసారి యా మహాపతివత కొననయ్యెను. 


14 మహర్షుల చరితలు 


ఉదంకు6 డామెకు నమస్కరించి తనవచ్చినపని రాజానుమతి రెండును 
దెలీపెను. రాజుకడనుండి యానవాలు తీసికొని వచ్చినం దనకుండ 
అము లిచ్చెద నని యామె పలికెను. ఉదంకుండు మరల రాజుకడకు 
వచ్చి యామె వలుకులు తెలిపెను. “దినివలన మేలుకలుగు నన రాదు; 
అది కాదన్న వేజుమార్గము లేదు” అనుపలుకులు పలికి యానవాలుగా 
దనభార్యకడం బలుకు మని రా జాయుదంకునకు. జెప్పెను. ఉదంకుండు 
తిరిగి దేవి కడ కేగి రాజు పలికిన పలుకులు తు చ తప్పకండునట్లు 
పలికెను. ఆమాటలు విని మదయంతి సంతోషించి *బుషివద్యా। 
దేవతలు, గంధర్వులు, నాగులు ఈ కుండలములకోసమై వివిధోపాయ 
ములు పన్ని తస్మరింనం దలంచుచుందురు. ఎంగిలి సోంకినను ఏమబు 
పాటున నీవు న్మిదించినను, నేలమీంద వీనిని బెట్టినను వారు వీనిని 
తస్కరింతురు, వీనిని భ_క్టీతోం బూజించి ధరించినవారికి ఆంకలిదప్పు 
లుండవు; అగ్ని భయము కలుగదు. విషవికారము సోంకదు. భూత 
ఖేతాళవాధలంటవు. పిన్నలై నం బెద్దలైన వీనిని ధరింప నివి ఢరించు 
వారి వయసును ననుసరించి చిన్నవి పెద్దవి యగుచుండును. వలసి 
నపుడెల్ల బంగార మివి కురియుచుండును. కావున వీనిని. బదిలముగాం 
దిసికొనివెళ్ళి మహాసాధ్వి యగున హల్యకిమ్ము. గురుకార్యమును నిర్వర్తిం 
పుము. నీకును మాకును మేలగు నని భ_క్టిపీతి వినయంబులు 
ముప్పిరిగొన ఆ మహాదానముం జేసి నమస్కరించెను. ఉదంకుండపరి 
మితానందమంది యాదేవికి హృదయపూర్వకాశీర్వచనముల నొసంగి 
యా కుండలముల [గ్రహించి రాజుకడ కేతెంచి “రాజా! నీవలనం 
గృతార్థుండ నై తిని. నీకు సకలభ్యద్రము లగుంగాక ! నా కొనవాలుగా 
నీవు చెప్పినవాక్య మతినిగూఢముగ నున్నది. దాని తాత్సర్యమును 
దెలిపిన సంతసించెద ' నని పలికెను. 


అందుల కారా జిట్లు తెలిపెను. “బుషివర్యా! రాజులు (బాహ్మ 
ణులం బూజింతురు, నేనును విపులం బూజించుచునే యుండెడి 
వాండను. నాకీ శాపము (బొహ్మణునివలననే కలిగెను. ఈ శాపవరిహార 
మునతశ్రై వ్మిససేవ తప్ప వేజుగతిలేదు. (బాహ్మణసేవదు స్తరము, 
అసీధారా వతమువంటిది. “దానివలన మేలుకందు మనరాదు, అది 


ఉఊదంక మహర్షి 15 


కాదన్న వేబుమార్గములేదు ” అనుగు ర్తు దేవికి నీతో జెప్పి పంపితిని, 
అనయా నీ కరడ. కుటు మహర్షికి దానము చేసినచో దానివలన మనకు 
మేలగునని నా తలంపామెకులే దెలియ జేసితిని ఆమె పఠత్యివత, 
ఉత్తమురాలు కావున నా భావ మెటింగి నిరుపమాన మగురత్న కుండల 
దానమును ఉత్తమోత్తమ [బాహ్మణుండ వగు నీకు వెంటనే చేసినది.” 
ఆ మాటలు పలుకుచుండు రాజునకు ఉదంకమహర్షి పుణ్యసాన్నిధ్యమున 
నొక మహాపుణ్యము సోకి శాతవచనములు, కుండలదాన శద్ధ, 
నూతనసత్త్వ సంపద అభించెను. ఉదంకుం డతగికడ సెలవుగై కొని 
గురుపత్ని కా కుండలము లిచ్చి తిరిగి వచ్చెద ననియు నస్తడు తన్ను 
భక్షింపవచ్చు ననియు. బలికెను. రా జాతనింజూచి “మహనీయ 
తపోనిధీ; నీ పెంపు నాకుం గానవచ్చినది. చం పెడువానికడకు మగిడి 
వచ్చెడివారు గలరా? నీవు దయయుంచి నీ తపళ్ళక్తిచే నా యా ర్తింబాపి 
కాపాడవే” యని |పార్థించెను. 


అపారకరుణ మెజయు నుదంకుండు రాజుం జూచి “రాజా! 
ఏ కారణముచేత నైనను మహాత్ములకు గోపము వచ్చినను అది వెంటనే 
యుపశమించును, నీ దోషమువలన నీ కీ కీడు వచ్చినది. నేను నీకడకు 
వచ్చుటయు, నీవునా కోరిక తీర్చుటయు నివి యన్నియు నాగురు 
వరు అగు గౌతమమునీందుని చల్లనిచూపు వల్ల నేయైయుండు నను 
కొందును. వారి దయగలిగిన నీకును నాకును సకభలోకములకును 
మేలు కలుగు” నని పలికి తన కరకమలమున నా రాజు మేను నిమిరెను. 
వెంటనే రాజు రాక్షసశ్వమును విడిచి జుద్ధసత్త్వు(డై భక్తివినయ 
భరితుండై యాతనిం (బస్తుతించి నమస్కరించెను. 


పిదప, మిత్త్రసహుం డాదరమేదురముగా “మహాత్మా ! నీ వతిథివి. 
నా యింటః గుడిచి నన్ను ధన్యునింజేసి మటి పొమ్ము * అని (పార్థిం 
చెను. ఉదంకుం డందుల కంగీకరించెను. భోజనసమయమున అన్న 
ములో తల వెండుకలు వచ్చెను. ఉదంకుం “డయో్యో! నీ కింకను 
బాపక్షయము ప్పూర్ణిగాం గాలేదు. ఐనచో నిట్టిదోషము నీకుం బట్టియుండె 
డిది కాదు. అపరీక్షిత మైనయన్న ముం బెట్టితి వి. కావున, నీ పంధుండ 


16 మహరుల చరితలు 
a 


వగుదు* వని శపించెను. “అల్పదోషమున నీవు నన్ను శపించిశివి. 
నీ వనపత్యుండ వగుదు” వని రా జాతనికిం |బతిశాపమిచ్వెను. వెంటనే 
యుదంకుండు “రాజా! నా శాప ముపసంహారించెదను, నే ననపత్యుం 
డనుగా నోపను. నీ శాపము నువనంహరింపు” మని కోరెను. అందుపై 
రాజు * బుషీశ్వరా ! . 


నిండు మనంబు నవ్యనవనీతసమానము పల్కు, దారుణా 
ఖండలశ స్త్ర్రతుల్యము జగన్నుత ! వి పులయందు నిక్కమీ 
రెండును రాజులందు విపరితము గావున వి(పుం డోపునో 
పం డతిశాంతుం డయ్యు నరపాలుండు శావము (గమ్మ జింపంగస్‌. 


(ధార ఆది ౧, ౧౦.౧) 


కావున శావము. (దిప్పంగలశ క్తి లేని నన్ను మన్నించి శక్తి యుతుం 
డవు గావున నీ శావమునుండి నన్ను రక్షింపు” మని |పార్థించెను. 
ఉదంకుం డందుల కియ్యకొని రాజునకు శాపమోక్షము నను[గ్రహించి 
వెడలిపోయెను. 


ఉదంకుడు కుండలములు కృష్ణాజినమున జాగ్రత్తగా దాయి గౌత 
మ్మాశమ మార్గమున వేగముగా బోవుచుండెను దారిలో బరిపక్వ 
ఫలముఠఅతో6 గూడిన బిల్వవృక్ష మొకటి కానిపింం నా౭కలిబాధ 
పోంగొట్టుకొనం దలంచి ఉదంకుం డా వృక్షమునెక్కి కృష్ణాజినము నొక 
కొమ్మకు. దగిలించి ఫలములు గోసికొనుచుండెను, ఇంతలో నొక పెద్ద 
గాలి వీవు కృష్ణాజినము పట్టుదప్పి నేలపై ౬ బడెను. వెంటనే తక్షకుండను 
పొములరాజు కుండలము అపహరించి నాగలోకమునకు భూ వివరమార్ష 
మునం బోయెను. ఉదంకుం డది చూచి యొక్క పెట్టున భూమి కుటికి 
ఆ పొమును బట్టంబోయి యొకపుట్టం దవ్వ మొదలిడెను ఆమహ 
నీయుం డట్లు తన్ను (ద్రవ్వుట భరింపంజాలక భూదేవి భయపడెను. 
(వొహ్మణరూపమున నిందు. డచటికివచ్చి “అయ్యా! కొయ్యకోలతో ౬ 
(దవ్వినచో. చాతాళమునకు మార్గ మేర్చడునా? ఎవ్వరైన నవ్వి 
పోదురు. పొతాశలోక మిక్కడకు వేయియోజనముల లోంతున నున్నది. 
నీ కుండలము అపుడే పాతాళమును జేరిన*” వని పలికెను. ఉఊదంకుం 


ఉదంకమహార్షి L7 


డాతనితో * అయ్యా ! ఏమైన గానిమ్ము. పొతాశమైన గీతాళశమైనను, 
నే నేంగి నా కుండలములు తెచ్చుకొని తీరెదను. లేదా ఆ (పయత్న 
మునం |బాణములై న వీడెదను. అంతేకాని నా పయత్నము విర 
మింప* నని శపథముచేసెను. ఆ పలుకులు విని యిందు డాతని 
దృథనిష్ట కలరి నిజరూపముం జూపి యాతడు (తవ్వ కొయ్య గోలకే 
వ[జాయుధమునకుం గలుగు వాండిమియు శ_క్తియునిచ్చి కృతకృత్యుండ 
వగు మని యుదంకు నాశీర్వదించి వెడలిపోయెను, 


ద్విగుణితనిష్టతో నుదంకుండు భూమిని (ద్రవ్వుచుండంగా భూదేవి 
భయపడిపోయి. ఉదంకునకు. బాతాళలోకమునకుం దెరు విచ్చెను. 
ఉదంకుండు పొతాళలోకమున కేగి యనేకవిధములగు (_పాకొరములవే 
నిండి, అనేక విధముల రత్నముల కాంతులచే మిలుమిట్లు గొలుపుచునున్న 
యా లోక మాలోకించి పది యోజనముల వెడల్పు పంచ యోజనముల 
విస్తారము నగు పాతాళద్వారమును గని యుదంకుండు తన కెట్లు 
కుండలాహరణము సాధ్య మగునో యని తెల్లంబోయి చేయునదిలేక 
నాగపతుల నిట్లని స్తుతించెను. 


“బహువన పొదపాబ్ధికులపర్వతపూర్ణసరసృరన్వతీ 
సహితమహామహీభర మజ్యససహ్యసఫణాళిం దాల్చి దు 
స్నహతరమూ ర్రికిన్‌ జలధిశాయికిం బాయక శయ్యయైన య 
య్యహిపతి దుష తాంతకుం డనంతుండు మాకుంగబసన్ను. 

డయ్యుడిన్‌, 
అరిది తపోవిభూతి నమరారులబాధలు పొందకుండంగా 
నురగుల నెల్ల 6 గాచిన మహోరగనాయకుం డానమత్సురా 
సురమకుటాగరత్నరుచికోభితపాదున క|దినందనే 
శ్వరునకు భూషణం బయినవాసుకి మాకు |[బసన్ను? 
డయ్యెడున్‌, 
దేవమనుష్యలోకముల. (దిమ్మరుచున్‌ విపుల ప్రతాప సం 
థభావితశ _క్తిశౌర్యులు నపారవిషోత్మట కోవవిస్ఫుర 
త్పావకతాపి తాఖిలవిపక్షులు నై నమహానుభావు లై 
రావతకోటిఘోరఫజీరాజులు మాకు _బసన్ను అయ్యెడుస్‌ం 
2__థా8 


18 మహర్షుల చరిత్రలు 


గో తమహామహీధరనికుంజములన్‌ విపినంబులం గురు 
క్షేతమునం |బకామగతిఖేలన నొప్పి సహాశ్వసేనుండై 

ధ్యాతి. బరి భమించుబలదర్పపరా[కమదక్షు. డీక్షణ 

(శో తవిభుండు తక్షకుండు శూరుండు మాకురబసన్ను ండయ్యెడున్‌” 


భార, అది. ౧ ౧౦౫ ఉెరిజు ౧౦౭౬ ౧౦౮ 


పీదవ, ఉదంకు6 డందు తెలుపు నలుపు దారములతో వస్త్రమును 
నేయునిద్దలు స్త్రీలను, ద్వాడశారచ కము ధివుచున్న కుమారు 
లార్వురను, పెద్దగుజ్జము నెక్కి మహాతేజస్వి మైన యొక దివ్య 
పురుషునిం జూచి యర్థవంత్రములై న వేదస్తుతులతొ వారి నెల్ల రిని సం 
తోషపెట్టెను. ఆ దివ్యపురుషుడు ఊదంకునిజూచి “వత్సా! నీ కేమి 
కావలయునో కోరుకొ” మ్మనెను. దాని కాతండు “దేవా! ఈ నాగు 
అందటు నాకు నళులు గావలయు” నని కోరెను. “*అగుచో నీవు వచ్చి 
నా గుజ్జము చెవిలో నూందు” మని (పేరేచెను. ఉదంకుం డట్లొనరింపం 
గనే ఆ గుజ్జిము |వతిరోమకూవమునుండి యనేకములగు మంటలు బయలు 
దేజీ పాతాశలోక మంతయు భయంకరముగా వ్యాపించెను. నాగకుల 
మంతయు మిక్కిలి భయవడెను. |పళయకాలవహ్నివలె వ్యాపించిన 
యగ్నిహోత్రములంజూడ పొంవరాజు _గడగడలాడిపోయెను. ఇది 
యంతయు ఉదంకుని భయంకరకోపాగ్ని యని తలపోసి యాతనిని 
శరణు వేండుటకన్న గత్యంతరము లేదని కుండలములు తీసికొనివచ్చి 
యాతని కర్చించి తక్షకుడు తన్ను గాపాడు మని శరణుచొచ్చెను, 


ఈ విధముగా. గుండలములు లిరిగి _గహించియు ఉదంకు. డిట్లు 
తలపో సెను. “నేటినుండి నాల్గవదినమునకుం గుండలములు 
తీసికొనిరమ్ము. నేను _వతముం బ్బూర్తిచేసికొని సిద్ధముగానుందు ” 
నని గురుపత్ని వంపినది. ఆయో్యో! నేండే నాల్గవదినము. నే నెల్లీ 
పాతాళము నుండి బయటపడంగలను ? ఎట్లు గౌతమ్యాశమము చేరం 
గలను? అంతయు నగమ్యగోచరముగా నున్నదేః నేండుపోయి 
కుండలము అహల్యాసాధ్వి కీయనినాండు న్నాశమ మంతయు వ్యర్థమే 
యగునే?” అని చింతించు నుదంకుని యభ్మిపాయమెటింగి యా దివ్య 


ఉదంకమహర్షి 19 


పురుషుండు తన గుజ్జమునిచ్చి దానిపై నెక్కి మటుక్షణములో గౌతము 
నింట దిగంగిల వని చెప్పెను. ఉదంఓ6 డమితానంద నుంది కృత 

క జ్ఞాండై గుజ్టమునెక్కి తలంచిన యా క్షణముననే గౌతము నింటికి వచ్చి 
చెరెను, 


అట గురుపత్నియగు నహభ్యయు తచిస్నాతయై నూతన వస్త్ర 
ముల ధరించి కుండలములు ధరించు సమయ మగుట నెదురుచూచు 
చుండెను. ఉదంకుండువచ్చి కుండలము లామె కర్పింపంగనే యామె 
వానిని ధరించి పతికి నమస్కరించి (బాహ్మణులంబూజించి తాను దల 
పెట్టిన (వతము పూ ర్హికొవించెను. 


గౌాతము డుదంకునిం గౌంగిలించుకొని “వత్సా? 


నీ చరితంబు చితమహనీయము మి త్ర్రసహక్షితీశ్వరున్‌ 
నీచతం బాప నాగ మసనిత్రము సేసినకుండలద్వయం 

బా చతురత్వ మా బలిమి యా దృఢనిశ్చయ మట్టులొప్ప ధ 
ర్యోచిశలీలం దేర నొరు. డోపునె యేను నిజంబ పల్కితిన్‌, * 


అని _ప్రస్తుతించెను. ఉదంకుండు గురుపాదములకు _మొక్కి తాను 
గౌతమా్శాశమముమండి బ నులుదేటి వెడలినది మొదలు కుండలములు 
తెచ్చునందాంక జరగిన యావద్విషయమును బూసగుచ్చినట్లు గురువు 
అకు నివేదించి “దేవా! ఆ దివ్యపురుషు డెవండు? ఎద్దేమిటి ? గోమయ 
మేమి? తెలుపు నలుపు నూలునేయు స్ర్రీలెవ్వరు? ఆ యారుగురు కుమారు 
లెవ్వరు? నాకు సాయపడిన యా బెవ్యు. డివ్వండు? ఇవి యన్నియు 
దివ్యజ్ఞానసంసన్నుల రగు తామే నాటం దేటతెల్ల ముగాం దెలుపుం” 
డని (పార్థించెను. 


గౌతమమహర్షి యుదంకుని కిట్లు తెలిపెను. “వత్సా! ఆదివ్య 

పురుషం డింద్రుండు. ఆ యెద్దు ఐరానతము, గోమయ మన్ఫుతము. 
నాగలోకములోం గాననైైన స్త్రీ లిద్దలు ధాత, విధాత. వారు జేయు 
శ్రీ వస్రము అహోర్యాతము. ద్వాదశారములు గలచ్యకము పం(డెండు 
మాసములతోం గూడిన సంవత్సరము. ఆజుగురు కుమారులు ఆటు 


20 మహర్షుల చరితలు 


బుతువులు. ఆ గుజ్జము అగ్ని. ఆ పురుషుం డిం దసఖుం డగుపర్ణన్యు. 
తొలుతనే యిందునిణ గాంచి యమృతము. దిన్నవాండ వగుట 
కి పను లన్నియు అవలీలగా జరిగినవి. నీ వలన మా కానందమైన 
గురుబుణము ని ట్లద్భుతముగా నీవు తిర్పం గంటివి. నీవు నీ యిష్ట! 
వచ్చిన ట్లుండుము. 
“కర మిష్టము సేసితి మా 
కరిసూదన 1 దీన నీకు నగు సతృలముల్‌ 
గురుకార్యనిరతు అగు స 
త్పురుషుల కగు టరుదె! యధికపుణ్యఫలంబుల్‌.” 
భార ఆది, ౧.౧ 


ఉదంకుండు నమీతానందమున గురుని వీడ్కొాని గురుపత్ని సె! 
గైకొని భార్యానహితుండైై యేంగి స్వీయ్మాశమమును నిర్మించు! 
యటం దపోగృహస్థజివన మారంఖించెను. * 


తక్షకుండు తన కకారణముగ నొనర్చిన యపకారము నుదంకు, 
మజవక దానికి (బడీకారము చేయం దలంచి జన మేజయునిపాలి శే 
“మహారాజా! తొల్లి నే గురుకార్యము౯౬ జేయం బూని వెళ్లంగా | 
కుటిలస్వఖొవుండు, వివేక విహీను(డు నిగు తక్షకుం డకారణముగా నక 
బాధించెను. మజీయు, నీ తం|డి యగు పరీక్షిత్తు చనిపోవుట కా దు 
ర్లుండే కారణము. కావున, నీవు సర్పయాగము చేసి యా దుర్మా? 
కాక యా దుర్మార్గవంశము నంతను నశింపజేసి పుణ్యము గట్టుకొన 
మని హెచ్చరించెను, 


జనమేజయుండును గో పోద్దీపితుండై (బాహ్మణులం బిలిపించి ఆ 
సర్పయాగము చేసెదనని బుత్విజులం బిలిపించి కావలసిన యేర్యా 
అన్నియు. గావించెను. యాగ మారంభమై హోమము జర 
చుండగా సర్పరాజు అందటు వచ్చి యందు. బడి చచ్చు చుం? 
తక్షకుం డతిభీతుండ్లై యిం్యదునిం (బార్భించెను. తుదకు ఆ స్తీకుం 6 
మహర్షి జనమేజయుని (ప్రార్థించి నివారించుటచే యాగ మాగిపోయె 


* భ్ఞారతము; ఆదిపర్వము; అశ్వ వె ధవెర్విము. 


ఊదంక మహర్షి 21 


ఉదంకునకు మహాశివుడు పత్యక్షమగుట 


తరువాత ఉదంకు. డొకమరుభూమిని జేరి యందనేక సంవత్సర 
ములు మహాశివుని గుజించి మహాతవ సొనరించను. చిరకాలమునకు 
దయకలిగి శివుం డుదంకునకు. (బత్యక్షమయె్యను. ఉఊదంకుం డౌ మహా 
దేవునకు (బదక్షిణసాష్టాంగనమస్థారము లొనరించి యిట్లని స్తుతించెను: 


“దేవదేవ! ,శత్మిపమాణవిధేయ ! మాధవ ! జంగమ 
స్థావరాత్మక మైనలోకము సర్వమున్‌ భవదియ మా 
యావిధేయము విశ్వరూపుండ వవ్యయుండవు నీవ స 
ద్భావసుస్థితి ని న్నెజింగినం బాయు. బావము అచ్యుతా। 


అనిమిషసిద్ధసంయమివి హంగభుజంగమముఖ్యు లెల్ల ని 
న్ననిశముం గొల్చి నీదయం గృతార్థతం బొందుదు రెందు నీవు నె 
మ్మనమున సంతిసిల్లుడు సమ స్తజగంబులు శాంతిం బొందు నీ 
కినుకకు మాటు లేదు శివక్సీర్తన! యీ భువన్మతయింబునన్‌. 


వి కమతయలీల నోలిన విష్టపతిత్రయంబు బె 
ల్లాకమించికి |కూరు ల్లైనసురారివీరులం |బన్ఫుర 
చ్చ కవి క్రమకేళిం దుంచితి సర్వయజ్ఞఫలావహ 
(వ్మకియాత్ముండ వీవు నిశ్చలభావభవ్య జనార్దనా 1” 


భార, ఆర, ౪, ౩౭౬ ౩88. ౩8ర్హా 


అని పరిపరివిధములం జేసనయుదంకుని వస్తుతి కలరి మహేశుండు 
“వత్సా! నీ కేమి కావలయునో కోరుకొను మనుగహించెద” నని 
దయామయుండై. వీనులవిందుగాం బలికెను. “దేవాదిదేవా! నీ దివ్య 
రూపము నిట్లు _సత్యక్షముగాం గనంగల్లితిని. ఇంతకంటె నాకుం గావల 
సిన వరమే లేదు. ఐననునా మనస్సు సత్యధర్మశమముఅలయంర్హ్హు సదు 
ముగా నుండునట్లు నాకు నీపై భక్తి స్థిరముగ నిలుచున్నళళుడీ. 
హింపు” మని యుదంకుండు ప్రార్థించెను. శివుం డల్లి ర్హోఫ్లా 
కోరినవర మను[గ్రహించి లోకహి తార్థిము సత్మతు ల్లో 
దీవించి యంతర్హితుండయ్యెను. 






ఫ్ర 


22 మహర్షుల చరి[త్రలు 


ఉదంకుడు కువలాశ్వు నను[గహించుట 


తొల్లి యిక్ష్వాకువంశజు. డగు బృహదశ్వ. డనుమహారాజు 


కువలాశ్వం డనుసత్చుత్తు,నిం గాంచెను. సంతానవంతుండును, సమర్థు6 
డును, సర్వధర్మరతుండును నగుకుమారునికిం బట్టాభిషికము చేసి రాజ్య 
మాతనీ కొప్పగించీ బృ హదత్వండు వనమునకుం బోయి తపన్సుచేసికొన 
నిశ్చయించుకొనెను. ఆ సమయమున ఉదంకమహార్షి యచటికి విచ్చసి 
బృహదళ్వనిచే సత్క్సృతు అంది యాతని కిట్లు బోధించెను. “రాజా! 
నీవు |వజారక్షణము చేయుటే ధర్మము. అది మాని యడవికిం బోవలదుం 
రాజులకు. |బజాపరిపొాలనము చేయుటకంటి నధిక్మవతము లేదు. 
_పొచీనరాజు లందటును ధర్మపాలనముననే కీర్తి గాంచిరి. నీ వంటి 
మహారాజు వాహుబలమున నేల యులుచుండుటచేతనే నా వంటి మునులు 
తపముచేసికొనుచు ధర్మకర్శము లాచరించుట సాధ్యమైనది, 


మటీయు నొక విచ్మితవిషయము. జెప్పెదను. మధు'కై టభు 
అని పేరువడ్డ రాక్షసులకు గుమారుండై పుట్టిన ధుంధుండనువాండు 
(బ్రహ్మదేవుని. దపమున మెప్పించి వరములు వడసి దేవదానవులకు 
గంధర్వులకు జయింపరానివా.డ్లై నుదించి యున్నాండు. ఆతం 
డిపుడు నూ య్యాశమసమీప (పదేశమున సము[దమునందిలి యిసుక 
తిప్పలోం బెద్దబిలము గావించుకొని యందుసుఖముగా న్మిదించు 
చున్నాండు, వాండు విడిచీన నిశ్వాసపు గాలి సంవత్సరమున కొకమాటు 
పైకి వచ్చి పెద్దగాలిదుమారముం గల్చించును. దానివేగమున సచ్చటి 
భూమి, శిలలు వృక్షములు ఏడు దినములదాక కంపించుచునే 
యుండును, వానిమూలమున మాకును మా యాశ్రమవాసులకును బాల 
భయముగ నున్నది. నీవు వానిని జంపి మాకును లోకమునకును మే 
లోొనగూర్చుము. ఇంకొకచహస్యము, ఈ దుర్మార్గునిం , జంపంపలంచిన 
వానికిం దాను సంపూర్ణసహాయుండ నగుదు నని వరమశివుండు నాకు 


' జెప్పియున్నాండు. నీవ తక్క ఈపని యింకొకరు చేయలేరు, కావున 
ఇ 


నీ వట్లొనర్చి లోకసంరక్షణ మొనర్చు ” మని కోరెను. “*బుషీందా! = 


నేను అస్ర్రసన్న్యాసము చేసి వనమున కేంగ దృథనిశ్చృయుండనై తిని. 
నన్ను మన్నింపుము. నీవు కోరినవని నా తనయుం డగు కువలాజ్వం 


En 


ఊదంక మహర్షి 23 


డొనరింపం గలండు. కాన, దయతో నా కనుజ్ఞ ని*మ్మని కోరి బృహ 
దఖ్వం డడవికిం బోయెను, 


తండ్రియాజ్ఞి ననుసరించి యుదంకమహర్షి కోరికందీర్ప నఖిల 
షించి కువలాళ్వుం - డుదంకునిం గూడ నిడుకొని ధుంధుని నెదిరించి 
(ప్రచండయుద్ధమున నాతని నోడించెను. కువలాఖ్వండు _బహ్మాస్త్రముం 
(బయోగింప నది ధుంధుని గాల్చి బూడిదచేసి విడిచెను. ఇం్యదాదులు 
విచ్చేసి ధుంధుమారుం డని కువలాళశ్వం |బశంసించి యుదంకునికి నమ 
స్మరించి వెడలిరి,  ఉదంకుండు సంతోషించి కువలాజ్వు నాశీర్వదించి 
నిజాాశమమున కేగెను. * 


శ్రీకృష్ణుడు ఉదంకాశ్రమమునకు వచ్చుట 


శీకృష్ణుం డొకప్పుడు హస్తినాపురమునుండి ద్వారకానగరమున 
'కేంగుచు మార్గమధ్యమున. గల ఉదంకమహర్షి యా(నుమునకు 
విచ్చేసెను. ఉదంకుండు _బహ్మానందమున నాతని నెదుర్కొని షోడశోవ 
చారములతో నతిథిసత్కారము లొనరించి యధికభ క్రిం జూ పెను, 


ఆ పిమ్మట అన్నియు నెజింగియు నేమియు నెజుంగనట్లు ఉదం 
కుండు* కృష్ణా 1 కౌరవపాండవులకు బంధుభావము నెలకొల్పి రాజు లంద 
బును సుఖముగా నుండునట్లు చేసితివికదా ? కౌరవులన్నను బాండవు 
అన్నను నీ కేమాతము భేదము లేదు. నీవు నిష్పక్రపాత బుద్ధివి * 
అని యె క్రిపొడిచెను. శ్రీకృష్ణుడు నన్నియు నెజింగియు నేమియు 
నెణుంగనివానివలె “బుషీం|దా 1 నేను కురురాజుతో నెంతయో యుచిత 
ముగా మాటాడితిని, బెదరించికినీ. నయమునం జెప్పితిని భయ 
మున జెప్పితిని, భీష్మ దోణులును జెప్పిరి. బలవంత పెట్టిరి. ఐన 
నాతడు సంధి కంగీకరింపండయ్యె. అతిలోభులై వంశధర్మము విడిచి 
యే విధముగను సంధి కంగీకరింపక కౌరవులు పొండవులతోం బోరి సప్వుత 
మితవరివారముగా స్వర్గమునకు బోయిరి. పొండవు లై దుగురు 
మాత్రము మిగిలిరి, కాలనియతిం గడవ నెవ్వరికిని శక్యము కాదు 
గదా” యని పలికెను 

౩ బ్రారతము; ఆరణ్యపర్న్వము, 


24 మహర్షుల చరితలు 


ఉదంకుండు శ్రీకృష్ణుని శపింప(బూనుట. 


ఆ మాటలకు గోపించి యుదంకుండు “కృష్ణా! నీవు దొంగవు. 
నీవు నిజముగం దలచిన సంధి జరుగకపోయొడిదా 1 నీవు మిథ్యాచారుం 
డవై శక్తి గలిగియు సంధి చేయక కౌరవకులమును సర్వనాశనము 
చేసితివి. ఈ దోష మంతయు నీదే. ఈ దోషమునకు నిన్ను శపించె 
దను జూచుకొ”మ్మని హుంకరించెను. “*మునీందా! నీవు నన్ను 
శపించిన శపింపవచ్చును గాని ముందు నామాటలు వినుము. 


సత్త రజ _స్థమోగుణములు నౌ వశమున (బవ ర్రించును. మరు 
త్తులు వసువులు మున్నగువా రెల్లరు నా యందే పుట్టిరి. నే నన్నింటీ 


యందు నుందును. అన్నియు నాయం దుండును. అవర మన్నన. 


పర మన్నను రెండు తత్త్వములు నేనే. జఓంకారముతో౭ గూడిన వేద 
ములు నేనే. నాలుగు వర్ణములు నేనే. నాలు గ్మాశమములు, వానివాని 
సర్వకర్మజాలములు, స్వర్గమోక్షములు అన్నియు నా వశము లఅని 
యెజుంగుము. |కతుపరులు నన్నే సంస్తుతించి ఫలమును పొందుదురు. 
దోషులు నన్ను. గిర్హించి పాయశ్చి త్ర త్ర ములు చేసికొని కృతార్థు అగు 
దురు. మనోధర్మములకు నేనే కర్తను. (బహ్మవిష్టుమ హేశ్వరరూపము 
ధరించి సృష్టిస్టకిలయములు నేనే యొనరింతును. లోక సంరక్ష ణార్భమై 
అధర్మాత్ములం (దుంచి ధర్మముల నుద్ధరించెదను. ఐనను, అధర్ము లగు 
కౌరవులను ధర్మాత్ములగు పొండవులతోం గలుపుటకు శ క్రివంచనలేక 
(ప్రయత్నించితిని. దివ్యజ్ఞాన సంపన్ను అగువ్యాసాదిమహర్షుల కాసంగతి 
తెలియును. వారు నన్ను మెచ్చుకొనిరి. దురాత్ము అగుకౌరవులు 
మవాత్ములగు పొండవుల నెదుర్కొని ధర్మ యుద్ధమున నశించిరి, ఇది 
నేం జేసినవని. ఇంక నన్ను శపించిన “పింపుము. స్తుతించిన 
స్తుతింపుము అని కృష్ట్ణుడుపలికెను. 


ఉదంకమహార్షి యాతని పొదములకుం (బణమిల్లి లేచి “దేవాః 
తెచ్చి పెట్టుకొన్న యహంకారమున నీ వేమందువో యని యట్లలుక 
నటించికి గా ని సర్వమును నే నెలుంగుదునుగదా । ఆ యీ చనవుబలిమిని 
చేసిన యపరాధమును క్షమించి దయతో నీ విశ్వరూపము నొక్కసారి 


ఉదంకమహార్షి 25 


చూపుము. దాన నా మనస్సు, చూపు, జన్మము ధన్యములు కాంగా 
జన్మరాహిత్య మందెద నని _పార్థించెను. 


శ్రీకృష్ణుడు దయడలంచి యర్జునునికిం జూపిన విశ్వరూపము 
ఉదంకునకుం జూపెను, వెంటనే ఉదంకుం డొశ్చర్యభయభ క్ర్తులతో ౬ 
జేతులు మోడ్చి “నమః పురుషోత్తమాయ శే” యని నిలిచి గద్దదస్వర 
ముతో “దేవాః పుండరికాక్షాః నీ పాదము లీ భూమియంతయు వ్యాపించి 
నవి. నీ చేతు లాకసము న్యాకమించినవి. ఆకాశము నీ కడుపుతో 
నిండిపోయినది. దిశ అన్నియు నెచ్చటం జూచినను నీ చేతులతో నిండి 
పోయినవి. ఇన్నిచరణములు, ఇన్ని తలలు, ఇన్నిహ_స్తములతో నన్నియు 
నీ _వెలివి. ఈ నీ విశ్వరూపము నా కన్నులను మనస్సును దన్పినది. 
విశ్వరూపా ! ఈ రూవ ముపసంహరింపుము ” అని కోరెను. “నీ 
కే వరము కావలయునో కోరుకొను ” మని యా పరమేశ్వరు డనెను. 
“నీ దివ్యరూవముం జూచితిని. జన్మము ధన్య మయ్యెను. ఇంక నా 
కేమియు వల” దని యుడంకుం డనెను. “అట్లు కాదు. నన్ను. గన్న 
వారికి శభ మీయక పోను. ఏది కావలయునో వెంటనే కోరుకొను 
మీచ్చెద” నని యా దెవాదిదేవుం డత్యాదరముతో౬ బలికెను. 


“అగుచో దేవాః లోకహితమే ఆత్మహితము. కానం గోరెద, 
ఇది మరుదేశము. ఇచట జల మెప్పుడును దుర్లభము, కావున, ఈ 
(ప్రదేశమును జలయుక్తము చేయు” మని యుదంకుండు కోరెను. 
శ్రీకృష్ణుడు విశ్వరూప ముపసంహరించి “నన్ను. దలంచినపుడు నీకు 
జలములు అభించు” నని వర మిచ్చి యంతర్హితు6 డయ్యెను. 


ఒకనాం డుదంకుండు దప్పిగొని శ్రీకృష్ణుని స్మరించెను. వెంటనే 
యొకమాలవాండు బాణబాణాసనపాణియు, దిగంబరుండు, మలినాం 
గుండు నయి కుక్కలు తనచుట్టు చేరి రాంగా, ఒడ లెల్ల నీరు చిమ్ము 
చుండ నుదంకుని జేరి “అయ్యా! నీరు (తావి దప్పి పోంగొట్టుకొను” 
మనెను. వానిని | “వలదు. పొమ్మని” యుదంకుం డదల్బెను. ఓయీ 
“నీ మిందిదయతో వచ్చితిని, తావు” మని మరల ననెను. ఉదంకుం 
డాతని నలుకతోం బో పొమ్మని కసరెను, వాండు కుక్కలతో నంతర్ధాన 


26 నుహర్షుల చరిత్రలు 


మయ్యెను. ఇది యంతయు శ్రీకృష్ణమాయ యని యుదంకుండు 
తలపోయు చుండంగాం గృష్షుం డచటికి వచ్చెను. “అయ్యా! కృష్ణభగ 
వానుండా! నీ విచ్చిన వరము వ్యర్రమైనది. మాలవాని యొడలి జలము 
నేను (తొవుదునా ? ఇదియా నీవు నాకుం జేసినమేలు?” అనెను. థ్రీకృష్ణుం 
“ఢడయ్యాః! నే నింద్రునిం |బార్థించి నీ కమ్చుత మిమ్మంటిని. ఆతండు 
దేవా! మానవుల కమృత మేల? నుతీయొక టేద్దైన నిచ్చెద ననెను, 
అట్లు కొ దా మహర్షి కమృతమే యిమ్మని నే నంటిని, *సరే. నేను మాల 
వాని వేషము.న నేగి యమృత మీ జూచెదను. ఆతండు వల దని 
తిరస్కరించిన నేను బోయెది నని నాతోం జెప్పి నీ కడకు పచ్చెను. 
నీవు చేతులార నమృశముం జెడంకొట్టుకొంటివి. పోనిమ్ము. నా దయ 
నీ వమృతుండ వై శివి. నీవు జీివిచియున్నంతకాల మెప్పుడు తలంచిన 
నపు డీమరుభూమిలో మేఘములు చాలినంత వర్షమిచ్చు6 గాక! ఆ 
మేఘములు నీ పేర “*ఉదంకమేఘము? అనం బరంగును. చిరకాలము 
నీవు తపోజివనము6 గడపి తుదకు మోక్షమందుదు” వని యాశీర్వదించి 
హరి యదృళ్యం డయ్యెను. 


ఊదంకమవహార్షి చిరకాల మట్టు జీవించి భ క్రీ జ్ఞానవై రాగ్య సంప 
న్నుండై మోక్ష మందెను. * 


వంహర్షుల చర్మిత లం 


జెగిషవ్యమహర్షి 
చ ల 


జై గీషవ్యుండు మహాయోగీశ్వరులలో నొకండు. ఈతండు యోగ 
విద్యచే సాధింపనివిషయమే లేదు. అణిమాది సిద్ధులేకాక ఆకాశగమనము, 
అనేక లోక గమనము మున్నగు మహా యోగసిద్ధు లీతనికిం గరతలా 
మలకములు, ఈ మహర్షి తల్లి దండుల వని[తనామములు కాని చర్మితలు 
కాని కానరావు. జిగిషువు అనంగా జయింవనిచ్చగలవాం డని యర్థము, 
ఇందియ జయము యోగవిజయము, నపారముగం గన్నవాండగు 
టచే నీతండు జై గీషవ్యుండను సార్థకనామముం గన్న వాండయ్యెను. ఈ 
నుహిత్ముం డాజన్మ |బహ్మచారి. కేవల పర్మబహ్మ సంభూతులై న 
మహనీయులకు సంసారపు జంజాటము లేకపోవుటలో నాశ్చర్యములేదు. 
ఈతండు కపిలమహర్షితోడను దేవలమహర్షితోడను గలిసి తజిచు తిరుగు 
చుండువాండు. అంతేకాదు. ఈ యోగీశ్వరుండు కై లాసపర్వకమున 
నున్న పార్వతీ పరమేశ్వరుల సన్నిభానమున మెలంగుచో వారికి. 
దలలో నాలుకయై తనరారువాండు, అవధూత వేషధారుండుు మహాయోగి, 
మహాజ్ఞానియగు నీతండు సర్వశక్రిసంపన్నుండు. 


కపిల జై గీషవ్యులయోగశ క్రి 


జై గీషవ్యుండు కపిలమహార్షికే శిష్యుడు, మిత్రుడు సమస్త 
మును. జకనాండు వీరిరువురు మహాభ క్ర్తుండగు అశ్వశిరుండను రాజును 
గబాక్షింప వాని గృహమున కేంగిరి. యజ్ఞ దిక్షితుండైయున్న అశ్వ 
శిరుండు వారిని గౌరవించి యతిథి సత్కారము లాచరించి సుఖాసీనులం 
జేసిన పిదప వారికి సాష్టాంగ నమస్కారములొనర్చి ““మహానుభావు 
లారా! మీరాకచేనా గృహము పవ్శిత్రమెనది. నేను ధన్యుండనై తిని. 
నా యజ్ఞము ఫల్యవదమైనది. దయియుంచి పిష్టుమూ ర్తి సత్వరకటాక్ష 
సంపాదనకు నే నేమి చేయవలయునో ఆనతిం ” డని ప్రార్థించెను. అంత 


28 మహర్షుల చరితలు 


కపిలమవార్షి రాజా! నేనా విషయము నీకుం దెలుపుటకేవచ్చితిని. 
నన్ను విష్టుముర్హిగా నెజింగి తికరణవద్ధిగా సేవింపుము. నికు సర్వ 
వాంఛలు సిద్దించు” ననిపలికెను. రా జజ్ఞానియై యీవాక్యములు కపిలుని 
యహంకార వాక్యము అని తృణీకరించి * అయ్యో ! విష్ణుమూర్తిని నే 
నెబుంగుదును. ఆశండు శంఖచ_క్రగదాపొణ్సి గరుడవాహను.:డు. అవి 
లేని నీవు విష్టుండవన్న నేను నమ్ముదునా?” యని పలికెను. వెంటనే 
యోగశక్తీచే కపిలమహర్షి శంఖచ్మకగదాపొజియై విష్టువై నిలిచెను. 
జై గీషవ్యుండును దనయోగళశ _క్టిచే గరుడు౭డై విస్టుమూర్తి వాహన 
మయ్యెను, అశ్వశిరుండు నమ్మంజాలక “అయ్యా! విష్టుమూరి కవుల 
నాభుండు. బహ్మ విష్ణు నాభి కమలమందుండి జన్మించెను. నీవు పద్మ 
నాభుండవా? నీనాఖి నుండి జన్మించిన బ్రహ్మ యేండి?” అని కపిలుని 
(వశ్ళించెను. వెంటనే కపిలమహర్షి యోగమహత్త్వమునం గమల 
నాభుం డయ్యెను. జై గీషవ్యుండును యోగశక్తిచే విష్ణునాఖికమలము 
నుండి జన్మించిన _బహ్మయై నిలిచెను. ఐనను నమ్మంజాలక అశ్వశిరుం 
“డిది యంతయు మోసమే. నీవు విష్ణుమూర్తి వన్న నేను జచ్చినను 
నమ్మను. పొోమ్మనెను. వెంటనే కపిలుని యోగళక్తిచే సభాసదు 
లెల్ల రు నంతర్థాను లే రి. యజ్ఞశాల యంతయు భయంకర వన మృగ 
ములతో నిండిపోయెను. అశ్వశిరుం డెటు చూచినను ఘోరభయానక 
దృశ్యములే కాననగుచుండెను. మృత్యుదేవి దంష్ట్రలు దీటుచు మీందం 
బడుచున్నట్లుండెను. అశ్వశిరుండు గజగజవణంకిపోయి ““మహావభూ | 
రక్షింపుము. రక్షింపుము. నీవే విష్ణుమూర్తిని. నీతోడి జై గీషవ్యుండే 
(బ్రహ్మ. మీ యిరువురకు సొష్టాంగవందనము *” అని భూనభోంతరాళము 
అదరున ట్లేడ్పుచుండంగనే యాదృశ్య మదృళ్య మయ్యెను. సభాసదులు 
విచ్చేసిరి. యజ్ఞశాల సర్వమంగళసంభారములతో నిండిపోయెను. 
అశ్యశిరుం డౌ యోగిపుంగవుల పొదములపై _ాలెను. వారాతనికి 
“సర్వం విష్టుమయం జగ"*త్తను విషయమును విపులముగ బోధించి 
యాశీర్వదించి వెడలిరి. నాంటినుండి కపిలభగవానునియు, 
జై గిషవ్యయోగీశ్వరునియు నద్భుత మహిమలు సర్వలోకములందు 
వ్యాపించెను * 


* వరాహ పురాణము 


జై గిషవ్యమహార్షి 29 


యె 


దేవలు(డు జై గీషవ్యుని శిష్యు డగుట 


దేవలుండు మహాయోగి. తాను మహాయోగి నను నభిమానము 
కూడ నాతని కుండెను. ఐన నాతండు సత్య[వతులలో ను త్తముండు. 
మహాతపస్విం (బహ్మనిష్షుండు నని మహాఖ్యాతిగాంచెను. 


ఒకనాండు జై. గీషవ్యుండు దేవలునింటికి విచ్చేసెను. దేవలుం 
డౌతని కతిథిసత్కారము లఅొనరించి యాదరించెను. జ్లైగిషవ్యుండు 
“అయ్యా ! నీవు మహాతపశ్శాలివి. నీ కడనుండి నేను (ప్రశాంతముగా 
దవము చేసికొనం దలంపు కలిగి వచ్చితిని. నాకాశయ మిచ్చెదవా?” 
అని యడిగెను. జై గీషవ్యునంతటి మహా యోగీశ్వరుడు తనకడ కరు 
దెంచి యాశయము కోరుట నిజముగా. దనయాధిక్యమును గురై 
జింగియే యని భావించి దేవలు. డానందమున నందుల కంగీకరించెను. 
పిదప దేవలుండు జై గిషవ్యునికి వలయుసొకర్యములను గల్పించి యాత 
డందు మౌననిష్ట మహాతపస్వియైయుండ భోజనవేళ కాంగానే పుష్పా 
దులం బూజించి ఫలాదుల నర్చించి యాతని నన్ని విధముల నాద 
రించుచు నుండెను. 


ఇట్టు కొన్ని సంవత్సరములు గడచెను. జై గీషవ్యుండు మౌన 
నిష్ట విడువక, ఉగ్రతపము సాగించుచ్చు ఉజ్జ్వలతేజమునం (బకాశించుచు 
దేవలుని నిందింపక్క నందింపక్క ఉలుకక, పలుకక, కలంగక, అలుగక, 
కదలక, మెదలక్క యుండెను. దేపలుండు తనయోగశక్తిని జై గీష 
వ్యునికిం జూపి యాతని మెప్పుపొందం దలంచెను. ఒకనాం డాతండు 
జై గీషవ్యుండు చూచుచుండంగనే యంతర్హితుండై సము్ముుదస్నాన కుతూ 
హలుండ్టై యొకపవి్యత (ప్రదేశమున దిగెను. అప్పటికప్పుడే యచట 
సముదస్నాన మాచరించి జపము చేసికొనుచు సికతాతలమునం 
గూర్చున్న జై గీషవ్యు నాతడు కౌంచి తన కన్నులను దాను నమ్మలేక 
యాశ్చర్యభరితు(డై తాను స్నానకృత్యమును నిర్వ ర్హించి యోగశక్తి 
నింటికి వచ్చి చేరెను. ఇంటియొద్ద యథాస్థానమున జై గీషవ్యుండు 
మౌననిష్టం గూర్చుండియే యుండుట దేవలుండు కాంచి ఆహా! నేనే 
యోగశక్తి సంపన్నుండ నన్న యహంకారము పటావంచలై నది. 


30 మహర్షుల చరితలు 


జైగిషవ్యుని ముందు నేనెంత?” యనుకొని సిగ్గువడెను. ఐన నహం 
కారము మరల వచ్చి య్యూకమించెను. అంత నాతండు తనగొప్పతన 
మును నిరూపింపం దఅంచి జై గీషవ్యుని కన్నులయెదుట మంత 
పొరగుండగు నాతండు శరవేగమున ఆకాశమున కెగిరిపోయి సిద్ధలోకముం 
జేరెను. అప్పటికే యట నున్న జై గిషవ్యుని శిష్యులై సేవించుచున్న 
సిద్ధులను జూచి దేవలు: డాశ్చర్యపోయి యటనుండి పితృలోకమున 
కెగసి పోయెను. అంతకుముందే యక్కడను జై గిషవ్యం డెల్ల రణే 
ఖబూజింపంబడుచుంటం గాంచెను, దేవలు(డు వెంటనే యామ్యులోక 
మున కేగెను. అచట కూడ నదియే జరుగుచుండెను. దేవలుని 
యాశ్చ్వర్యమునకు మేర లేకుండెను. మటియు నాతడు సోమలోకమున 
కేంగెను._ అక్కడను జై గీషవ్యునకు పూజలే జరుగుచుండెను. దేవలుండు 
తనయోగళ్తి నంతయు వినియోగించి అగ్నిలోకమున కేంగెను. 
అక్కడ నంతే. దేవలుండు తపోలోకమున కేంగెను. అక్కడ నంతే, 
మి_త్రావరుణలోకమున కేగెను. అక్కడ నంతియే. ఆదిత్యలోకమున 
కేంగెను. అక్కడ నంకఠియే. రుందలోకమున _ కేంగెను. అక్కడ 
నంతియే. వసులోకమున కేంగెను, అక్కడ నంతియే. బృహస్పతి 
లోకమున కేగెను. అక్కడనంతియే. గోలోకమున కేంగెను. అక్కడ 
నంతియే. బహ్మస్మతి లోకమున కేగెను. అక్కడ నంతే. వతి|వతా 
లోకమున కేయగెను. అక్కడ నంతే. ఇట్లెల్లి లోకములందుం దనకంటె 
ముందుగా నేంగి పూజ అందుచున్న జై గీషవ్యుని దేవలుండు కొంచెను. 
పతి ప్రతాలోకమున దేవలుండు జెప్పవాల్చ్పక జై గీషవ్యునిజూడ మొదలిడ 
నాతండట నదృఫ్యండయ్యెను. దేవలుండు యోగశ _క్తిచే నెంత యుకత్నించి 
నను ఇంక పై లోకమున శేగలేక్క యటనున్న సిద్ధులం బిలిచి 
“మవాత్ములారా 1 జైగీషవ్య భగవానుం డెట కేగెను? అతనియోగ 
శక్తి యెంతటిది? అతండిపు డేలోకమున నున్నాండు ? దయతోందెలుపుం 
డని (సార్థించెను. 


సిద్ధులు దేవలు నాదరించి “మునీం్యదా! జై గీషవ్యుండు యోగి 
శ్వరేశ్వరుండు. ఆతడు శాశ్వత్యబహ్మలోకమున కేంగినాండు. నీ వది 
చేరుట కింకను బెక్కు వేలేండ్ల తవన్సు చేయవలయును. ఆతనికి నీపై 


జై గీషవ్యమహార్షి 31 


నెంతయో యాదరము కలదు. అందుచేత నీ యాశమమునకు వచ్చి 
నాడు. అతనివలన నీ కెన్నియో తభము లగును. పొమ్మని 
పలికిరి. దేనలు(డు, ఒక వంకనాశ్చర్యము మటియొక వంక జై గీష 
వ్యునిపై భయభ క్షి, శద్ధా గౌరవములు నిను మడించుచుండంగా యోగ 
శకి నొక్కాక్కలోకమునుండియు దిగుచుం దనయాశ్రమమునకువచ్చి 
చేరెను. అచట మౌన నిష్టతో. గదలక మెదలక జ్లైగీషవ్యుం డాతనికిం 
గాననయె్యెను. 


దేవలుండు జై గీషవ్యుని పాదములపై వాలి “మహాత్మా! నీవు 
సామాన్య మానవునివలె వచ్చి నా యాతిథ్య మర్జించితివి. నేను నా యోగ 
శక్తులు నీకు. జూపి నీకు వలసినళకక్తు లనుగహింతమనుకొంటిని, 
నా 'యుహంకార ముడిపీ నన్నను[గ్రహింప విచ్చేసిన పరమేశ్వరుండవే 
నీవ, నాయందు దయయుంచి కార్యాకార్య స్వరూపము, సన్న్యాస 
యోగము, మోక్షధర్మములు, సవిస్తరముగా నెటింగింపు”” మని 
ప్రార్థించెను. జై గీషవ్యుండు *దేనలా! నీవు సామాన్యునివలె నన్ను 
స్తుతించితిపి. నీవును దక్కువవాండవుకొవు. మౌననిష్టకు యోగ్యమగు 
తావు నీ య్యాళమమే యగుట నిచటికి వచ్చితిని. నీవు స న్న తిథిజుశ్రూషల 
నలరించినావు. నా మౌన|వత మింతటితో సరియైనది. నన్ను కా 
భక్తుల నీవు సేవించితివి కావున నివు కోరినను కోరకున్నను నా శక్తులు నీకు 
రా౭గలవు. (శద్ధా భక్తులతో నెవరు విపుల సేవింతురో వారికి సర్వ 
సిద్ధులు లభించును. కావుననే, సాధునజ్ఞన సాంగత్యము, విబుధారాధ 
నము, వ్నిపసేవ వ్యర్థ ముగం బోవు. అవి సేవించువారి యోగ్యత నుబదట్టీ 
బహుగుణవర్థిత (ప్రతిఫలము నిచ్చితీరును” అని యాతని నేకాంత 
మునకు దిసికొనిపోయి యాతనికి సమ_స్స ధర్మములు బోధించి, 
సందేహ నివారణ కావించి యనుగహించెను. దేవలుం డాతనిశిష్యుం 
డయ్యెను. 


జై గీషవ్య (వబోధితు6 డగుదేవలుండు గృ హస్థాశమమొల్లక సన్న్య 
సింపయూని తన నిశ్చయమును జై గిషవ్యుని కెజింగించెను. అంతలో 
భూతజాలము, పితృదేవతావర్గము నాకోశించుచు వచ్చి గృహస్థాాశమ 
మును వీడవలదని యాతని నర్ధించెను, దేవలుండు జై గిషవ్యు ననుమతి 


32 మహర్షుల చరితలు 


గొని తనతపస్సు ధారపోసి భూతతృ ప్తి కలిగించి పితృదేవతల కు_త్తమ 
గతు లొనగూర్చి పిదప సన్న్యసించి మోక్షధర్మ మవలంబించెను, 
బృహస్పతి (ప్రముఖు అచటి కరుదెంచి దేవల జై గీషవ్యుల నభినందించిరి. 
దేవలజై గీషవ్య నివా సస్థానమగు నా వదేశము దివ్యతీర్థ మయ్యెను. 


మటియొకప్పుడు పరమ పొజ్జుండు పరమశాంతుండు వరమ 
సుఖియునగు జై గీషవ్యుని దర్శించి దేవఐలమహార్డి “మహాత్మా ! నీయీ 
పరమ్మపశాంతస్థితికి. గారణమేమి? ఏ యాచారమున, ఏ శీలమున, ఏ 
విద్యచే ము_క్తికలుగును? తెలుపు” మని (ప్రార్థించెను, అందులకు 
జై గిషవ్యుం డిట్ల నెను. * దేవలా 1 శాంతిమంతు లై నసొమ్యులు నిష్టా 
గరిష్టులై యుండు ద్వంద్వాతీ తస్థితి యందు నే నుందును. ఆస్టితియందు- 


“ వీనుతించిన నిందించిన 
ననఘా ! మనమున [బియంబు న|పియమును లే 
కునికియు (వేసిననై నను 
కనలు పొడమమియు (బబుస్టగణ్యగుణంబుల్‌. 


ఒకటి కోరి దాని కుల్ల ౦బు కుందంగ6 
జూలంబడమి, యేమి సంభవించె 
నేని దానం దృష్తి నూనుట తప్పిన 
పనికి వగవకునికి భవ్యగుణము. 


హర్షంబును మానంబు న 

మర్షము నపరాధమును సమదభావము ను 
త్కర్షావకర్షచింతలు 

ఆర్ష సమాచారమున నిర స్తగుణంబుల్‌. 


అవమానమునకు. దృ ప్తుం 
డవు నమృతముం (దావినట్ల, యంచితసమ్మా 
నవిధికీ నుద్వేగము బొం 
దు విషంబునంబోలె, శమరతుండు మునినాణా | 


వై గీషవ్యమహార్షి 33 


చుట్టము పగ యనుఖీదం 

ఇెటి జనులవలన౦6 దగుల దెల్లప్పుడు నె 
| (aa) జవ 

ప్పట్టున నద్దానను మది 

బుట్టదు సంతోషహాని బుద్ధాత్మునకున్‌. 


ఇం[దియముల గెల్చి హృదయంబు శాంతిసు 
ఖంబు6 బొంద నిర్వికారవృ శ్రి 
మైనవానిపొందు మానితగకి దేవ 

తలకు. బొంద నరిది ధర్మనిరత 1” 


(భార, కాంతి ౫, ఆయా ౨౭4) 


అని పలికెను. దేవలు. డిది విని ద్వంద్వాతీతస్థితి నంది చెలు వందెను, 


జై గీషవ్వుని పార్వతీపర మేశ్వరులు పరీక్షించుట 


జై గిషవ్యుండు పార్వతీపరమేశ్వరులు మేరుపర్వత [ప్రాంతమున 
విహరించుచున్న సమయమున బోయి యీశ్వరసన్నిథిని గూర్చుండెను. 


పరమేశ్వరుని పరివార మంతయు నట విడిసియుండెను. సిద్ధ 
సాధ్యయక్షగంధర్వాప్పరోగణములు వారిని సేవించు నవకాశమున 
శకెదురుచూచుచుండెను. ఆ సమయమున పార్వతీపరమేశ్వరుల [ప్రసంగ 
వశమున పార్వతి “దేవా! అర్థ మేది? అర్థశ క్తి యేది? దయ 
దలంచి తెలుపు” మని భర్తను ప్రార్థించెను. పరమేశ్వరు డిట్ల నెను. 
“దేవీ! అర్థమును నేను. అర్థశ్తివి నీవు, నేను భో_క్తను. నీవు 
భోజ్యమవు, నేను పరుండను. నీవు (సక్ఫతివి విష్ణ్టుండను, బ్రహ్మను, 
యజ్ఞపురుషుండను నేనే.” “నాథా! అర్థము అర్థశ క్తి వీనిలో నేది 
యధిక ” మని పార్వతి పరమేశ్వరు నడిగెను. ఆతండేమియు సమా 
ధానము చెప్పక మిన్నకుండెను. అపుడు జై గీషవ్యుండు “తల్లీ! 
అర్థమే అధిక మైనది, అర్థశ క్రి యుర్థ్ధమునందు అయించియున్న ” దని 
బదులుచెప్పెను. తాను తనభర్హను (బశ్నింపంగా సమాధాన మిచ్చు టకు 
వీండెవం డనియు, త న్నడుగనిదే పలుకుట కాతని కెంతకండకావర 

భారీ 


34 మహర్షుల చరితలు 


మనియు పార్వతి యాతనిపై 6 గోపించెను. అది (గ్రహించి జై. గిషవ్యుం 
డటనుండి వెడలిపోయెను. అపుడు శివుండు పార్వతిని జూచి “దేవి! 
అతండు జై గీషవ్యుండు. మహాయోగి, మహా జ్ఞాని, మనవరమభక్తుండు. 
పరమ [ప్రశాంత చిత్తుండు, ఆతని నట్లు కోపించికివి. అతడు నా భక్తుండు. 
సఖుండు, శిష్యుండును ” అని పలికెను, అందులకు పార్వతి “దేవాః నీ నా 
సంభాషణమున నాతల డడ్డువచ్చి సమాధాన మిచ్చుట న న్నవమానిం 
చుట కొదా? మనల నాశయించి వరములు (గ్రహింప వచ్చిన యాతండు 
మనతో సమానస్థాయిని మాటాడి దోషయు కక్తుండై నాం” డని పలికెను, 
దానిపై శివుండు “దేవీ! కాదు. కాదు. ఆతని కే వరము నక్కజలేదు, 
ఆతం డట్టీ వాశించి మనకడకు రాలేదు. ఆతండు ద్వంద్వాతీతుండు సమ 
లోష్టాశ్మ కాంచనుండు, నిరాశి. ఆతని కిం్యదత్వము, (బహ్మత్వము, 
రుద్రత్వము తృణ్బపాయములు, ఆతండు (బహ్మజ్ఞాని, ఆతని నీ వట్లు 
తృణీకరింపరా” డనెను. అందులకు. బార్వతి *ఐనచో నాతని అశా 
రాహిత్యమును బరీక్షింప నా కనుజ్ఞ యి మ్మని పరమేశ్వరునిం గోరెను. 
ఆతండంగీకరించెను. అపుడు హార్వతీపర మేశ్వరులు వృషభారూఢులై. 
కొంతపరివారము వెంట రా౭గ్కా పరితుద్ధాత్ము(డు, ముని శేషుడు నగు 
జై గీషవ్యుని యా శమమునకు వచ్చి చేరిరి. 


ఏ కోరికయు లేక గాలిలేనిచోటం |బకాశించు దీపమువలె వేలుంగుచు, 
చింపిబొంతం దాల్చి చిద్విలానము ముఖమున. దాండవింప నానంద 
వరవళత్వమునం జిందులు(దొక్కు జై గీషవ్య యోగీం[దుని డగ్గణి 
పార్వతీపరమేశ్వరులు నిలిచి “యోగీంద్రా! నికు గావలసినవర మేదై నం 
గో రుకొమ్ము, ఎట్టి యసాధ్యవరమైన నను_గహింతు” మని పలికిరి. 
జై గీషవ్యుండు వారికి నమస్కరించి శంకరుని జూచి “దేవా! నీ దయ 
ఈయలేని దేమున్నది ? నేను కృతార్థుండను. నాకు వలయున దేమియు 
లేదు” అని బదులుచెప్పెను. పార్వతీపరమేశ్వరు లాతని రెట్టించి రెట్టించి 
యడిగి యొన్నివిధములనో యాతనిని మభ్య పెట్టం జూచిరి: కాని, 
యాతండు తాను సూదియందలి బెజ్జము ననుసరించి పోవుదారమువలే 
నీశ్వరేచ్చా పవ ర్తిత జగమున నిరాళ్క విజితేర్యదియుండున్నై గమించు 
వాండు గావున, నేమియు. గోరుకొన నొల్లండాయెను. నిజముగ నాత 


జై గీషవ్యమహర్షి 35 


నికి గావలసిన దేమైననున్న గదా కోరుట? ఏ కోరిక లేనివా౭ డే కోరిక 
కోరును? పార్వతీపరమేశ్వరు లెంత యత్నించిన నాతడు చలింవం 
డాయెను, వరమేశ్వరు(డు పార్వతివంకం జూచెను. ఆమె జై గిషవ్యుని 
బలుకరించి కనికరించి తాను బడ్డకోపమునకు వాధవడకు మనెను. ఆతం 
“డమ్మా ! కోపతాప (పీమశాపము అన్నియు నాకు సమానమే ”” యని 
పలికి భక్తితో వారిని వీడొలిపెను, ఈ పరీక్షలో పార్వతీపరమేశ్వరు 
లోడిపోయిరి. జై గీషవ్యుండు గెలిచెను.* 


* భారతము అనుశాసనిక పర్వము, 


వంహర్దుల చరిత్రలం 


ధామ్యుమహర్షి 


తొల్లి ధర్మాత్ముండుు మహాతపళ్శాలి, పుణ్యచరితుండ్పు వేద 
వేదాంగవేత్త, స్మృతికారుండునగు వ్యాఘ్రపొదః6 డను మహర్షి యుండెను. 
ఆతనికి ధర్మపత్నియం దిరువురు కుమారులు కలిగిరి. వారిలో మొదటి 
వాండు ఉపమన్యువు, రెండవవాండు ధౌమ్యుండు. * 


ఈ సోదరు లిరువురు బాల్యమున. దోడి ముని వాలురతో నాడు 
కొనుచు నొకమునియింటి కేగిరి. అక్కడ నొక యావును బాలు 
పితుకుట తొలిసారిగా వారు కాంచిరి. ఆ తెల్లనివేమని వారు తోడి 
బాలుర నడుగగా వారవి అవు వా లనియుల€ జాల రుచికరములుగా 
నుండుననియు, అవి _తావవచ్చు; వానితో క్షీరాన్నము చేసికొనవచ్చు. 
ఆ క్షీరాన్నము చాల బాగుండుననిచెప్పిరి. అది విన్న యా సోదరులకు 
క్షీరపాన, క్షీరాన్న భోజనకాంక్ష కలుగ వారింటికి వచ్చి తల్లిని బిలిచి 
“అమ్మా! మాకు క్షీరాన్నము పెట్టవే 1” అని యడిగిరి. 


అమాయకులగు బాలురను దల్లి కౌంగిలించుకొని ముద్దుపెట్టుకొని 
వారి కోరిక దీర్పం దనయింటం బాలు లేమికి విచారించి ఐనను బసి 
బిడ్డలమనస్సు నొప్పించుట కిష్టపడక, ఉపాయమూహించి యల్లీ పెట్టెద 
నని వారి నూజడించి మె త్తనిపిండి నీళ్ళలోం జిక్కగం గలిపి వారికిం 
బెట్టను. ఆ పసికందు అదియే క్షీరాన్నమనుకొని తిని మునిబాలు రన్నంత 
రుచికరము కాదు క్షీరాన్న మనుకొనిరి. కొన్నా ళ్లయిన పిదప, నొక 
నాండు బాలు రిరువురు తం్యడితోంగూడ బంధువులింట యజ్ఞము జరుగు 
చుండ నచటికిం బోయిరి. అచట యజ్ఞకర్త వచ్చినవారి కతిమధుర 
మగు పాయసాన్నము వడ్డించెను. భోజనవేళ నది తిని క్షీరాన్న మన్న 
నది యని వారు గహించి మునిబాలురు చెప్పినది నిజమే యనియుం 
దమతల్లి పెట్టినది క్షీరాన్నము కాదనియు వారు నిశ్చయించుకొని 


వర్వమున€౬ గలద్యు 


శ, 


ధౌమ్యమహర్షి 37 
శ 


యింటికి దిరిగి వచ్చిన తరువాత. దల్లి ని జేరి * అమ్మా ! మన బంధువు 
లింట క్షీరాన్నము పెట్టిరే. అది అమృతమువలె నున్నదే. నీవు పెట్టిన 
క్షీరాన్నము చప్పగ డోకు వచ్చినది. నీవు పెట్టినది క్షీరాన్నము కాదే !” 
యని వలికిరి. బిడ్డలతొక్కుC బల్కులకుం దల్లి సంతోషించి కౌంగిలించు 
కొని ముద్దుపెట్టుకొని * బిడ్డలారా! నిజమే. ఆవును కొనుటకు మనము 
ధనవంతులము కాము, దానము పట్టుటకు మీ తండి యంగీకరింపరు. 
అవు లేనిదే పాలు రావుకద్యా పాలు లేనిదే క్షీరాన్న మెట్లుచేసి పెట్టం 
గలను? ఈ సంగతి చెప్పినచో మీరు భాధపడుదురని మీకు మెత్తని 
పిండి నీళ్ళలోం గలిపి పెట్టితిని”” అని బదులు చెప్పెను. 


తల్లి మాటలు విని పిల్లలు “అన్మూ! మాకు క్షీరాన్నము కావలెనే ! 
అది మా "కెట్లు అభించునో ఉపాయము చెప్పుము. అట్లుచేసి మెము 
సంపాదించి నీకును బెట్టుదు” మని పలికిరి. వారి మాటలకు సంతో 
షించి యా సాధ్వి “వత్సలారా! ఆకలములు, కొయకూరలు తినుచు 
నదీజలములు |జ్రాగుచు, పర్వతారణ్యతీర్థ _పదేశములం గాంపురముండు 
పునవంటి తపోజపవరాయణులకు6 బరమశివుండే పరమగతి. మన కేది 
కౌవలసినను, ఇహ మైనను బరమైనను, చిన్న కోరిక యైనను, బెద్ద 
కోరికయైనను ఆ మహా దేవునే మనము |ప్రార్థింపవలయును. ఆతని 
దయకలిగినదా మనకు క్షీరాన్న మే యేల్క ఇహపరముల నెప్పు డేది 
కోరిన నది సిద్ధించును. ఏ కోరికలు లేని మీ తండి యా పరమేశ్వరుని 
పొదపద్మములను మదింబట్టి నిర్వికల్పసమాధిలో నిర్మలానంద మనుభ 
వించుదు నిలిచియున్నారు. మీకుం గోరిక లున్న చో గోరికలం దిరువం 
గల శివునే భజింపుణి డని యా బాలుర కుపదేశించెను. 


ఆ పుణ్య సాధ్వీగర్భశు క్రిము క్రాఫలములగు నా బాలురంత “అమ్మాః 
తప్పక మే మట్టు చేసెదము. కాని ఆ పరమ శివుం డెట్లుండును? 
ఎచ్చట నుండును? ఏమి చేసిన మాకు. (_బసన్నుండగును? తెలుపు” 
మని పౌర్థించిరి, పంమేశ్వర పాదారవిందభజనోత్సేకము వారికి 
రీకెత్తించిన యాతల్లి వారికి ఈశ్వర రహస్యోదారవిజ్ఞాన మంతయు 
పూన గుచ్చినట్లు, అరటివండొలిచి చేతం బెట్టినట్లు సమ్మగముగ స్పష్ట 
ముగ నువదేశించెను. ఆహా! ఆ సాధ్వి మాట లెంత పాటవములు 


3౩8 మహర్షుల చరిత్రలు 


నిజమాతృధర్మము నామె యెంత యద్భుతముగా నిర్వహించినది ! 
“తల్లి హరింజేరు మని యెడి తల్లి తల్లి కదా!” మిగిలినతల్లులో-పిల్లులు, 


బలులు, నలులు | 
భి ళ్‌ 


ఆ తల్లిమాటల కుల్లములు పల్ల వింప, ఉత్సాహము నూంతగాంగొని 
ఉపమన్యు ధౌమ్యు లుభయులు పరమేశ్వరునిగుటించి యుగతవ 
మొనరింపం దొడంగిరి. నిష్టాగరిష్టులై వారు కొన్నేండ్లు వాను పొదాం 
గుష్టముల ప్రై నిలిచియు, కొన్నేండ్లు ఫలాహారులై యుండియు, 
కొన్నేండ్లు జీర్ణపర్జాహారులై యుండియు, మతీకొన్నేండ్లు జలపొన 
మాతులై యుండియు, నింకం గాన్నేండ్లు వాయుభక్షులై యుండియు 
మహాతవ మొనరించిరి. 


పిదవ నొకనా(డు వీరినిష్టం బరీక్షించుటకై మహేశ్వరుం డిర్మద 
రూపమున వీరికడ కేతెంచి “మి తవమునకు మెచ్చితిని. నే నిందు 
డను. ఏమికోరిన నది యిచ్చెదను, కోరుకొం” డని పలికెను. ఉప 
మన్యుం డా మాటలువిని “అయ్యా! నీ దారిని నీ వేంగుము. నిన్ను 
గుతించి మేము తపము చేయలేదు. నీ దర్శనము మా కక్కణలేదు. 
నీ వరములు మా కంతకంటి నక్కఅలేదు. సర్వలోకేశ్వరుండై న శర్వుని 
గుటించి మేము తప మొనరించితిమి, మా కోరికల దీరువ నాతండే 
నేరుపరి. మమ్ము గాపాడినను. జాపాడినను, రక్షించినను, శిక్షించి 
నను ఆతండే మాకుం గావలయును. ఆతని దాసత్వముతక్క మా కిం 
(దత్వము వలదు. (బహ్మత్వము వలదు” అని పెక్కువిధములం దమ 
యనన్య భ_క్తిభావమును వెల్ల డించెను. 


ఇందు డింక నేమి చెప్పిన నేమి యడిగిన నాలింపక యుప 
మన్యువు నిరర్గళపర మేశ్వరభ క్రి ప్రసంగ పారవశ్యమున సమాధిస్థితి 
నందెను. అపు డిందు డంతర్జితుం డయ్యెను. ఆతని వెనుక నిందుని 
యైరావతము హంసకుందేందు సమానమగు ధావళ్యముతో రజత 
మృణాళ కాంతులు రమ్యముగ వెలుంగ (ప్రత్యక్షమైన క్షీరసాగరమో 
యన్నట్లు మనోహర సర్వాంగములఅతోం గానవచ్చెను. ఆ సోదరు లిరువు 
రై రావతమును దిలకించుచుండంగానది మైరావతము కాక హిమవత్పర్వత 


ధౌమ్యమ హర్షి 39 


శీఖరమంతయెత్తు గలిగి అడిస్వచ్ళ మైనతెల్ల ని మహామేఘమువలె నొప్పు 
మిగిలిన వృషభ వాహనము నెక్కి జగస్మాతాపీత అగుపార్వతీపరమేశ్వ 
రులు విచ్చేయుచుండిరి. వారి దివ్యతేజము భూనభోంతరాళములు 
గమ్మి కోటి నూర్యబింబము లుదయించిన ట్లయ్యెను. వెంటనే శివుని 
మాయచే నా తేజమంతయు నువసంహృత మయ్యెను. పిదప సర్వ 
సౌందర్యనిధు అగుపార్వతీపర మేశ్వరులు కానవనై రి. వారి ననుసరించి 
దిన్యరూపు అగుననుచరు లుండిరి. బాలేందుకిరిటుండై తెల్ల నిశరీర 
చాయ వెలయ, ముగ్గురు సూర్యులట్లు (ప్రకాశించు మూండు కన్ను 
అతో, పినాకపాణియై, సర్పవారుండై శివుండు కాననయ్యెను. ఆతని 
కుడిపక్క హంసవాహనారూఢుండై _బహ్మయు, నెడమ్మ వక్క గరుడ 
వాహనుండగు విష్ణువు నుండిరి. పార్వతి వక్క మయూరధరవాహను. 
డగుకుమారస్వామి యుండెను. వారియెదుటనంది యుండెను 
స్వాయంభువాదు అగుమనువులు, భృగ్వాదులగు మహర్షులు, ఇం_దాదు 
అగుదేవతలు వారిని బరి వేష్టించి యుండిరి. మటియు సకలపరివార 
సమేతుండగు సర్వేశ్వరునిగాంచి ఉపమన్యుధౌమ్యు అమితభ క్తి నాతనికి 
సాష్టాంగనమస్కారము లోనరించి వేదమం[తములచే సహ(సనామ 
ములబే స్తుతించిరి. 


పరమేశ్వరు డుపమన్యుని భక్తి కెంశయు నలరియాతని నేదేని 
వరము కోరుకొను మనెను. ఉవమన్యువు నిత్య శివభక్తి, అతీతానా 
గతవర్తమాన సర్వవిషయ జ్ఞానము కోరుకొని “దేవా! గోక్షిరములు, 
క్షీరాన్నము వీనిపై గల కొంక్ష కారణముగా సర్వలోక్యపభువవగు నీ దర్శ 
నము లభించినది. కావున నాకే కొక నొవంశమువా రెల్లరకు గోక్షీర 
సమృద్ధి ననుగహింపుము. న న్ననుసరించిన నా తమ్ముని ధౌమ్యుని 
గూడం గటాక్షింపు” మనీ (పార్థించెను. 


పరమశివుడు పరితోష మంది “ వత్సలారా ! మీరు దుఃఖవర్థితు లై. 
జరామరణశూను అగుదురు. సర్వజ్ఞులు ప్రీయదర్శనులు నగుదురు. 
_ అక్షయ మగు యౌవనము, అగ్నిసమాన మగుతేజము మీకుం గలు 
గును. మీరున్న |పదేశములం దెల్ల గో నంవద్వృద్ధి, క్షీరసమృద్దియె 
క్షీరసాగరమే యటం (ఖ్రవహించును. కల్పాంతమున మీరు బంధువు 


40 మహర్షుల చరిత్రలు 


లతో నన్ను. గలియుదురు. నీ తమ్ము6 డగు ధౌమ్యుండు దేవగణ 
మునిగణమాననీయుండై హరి[సియులగు పొండవులకు గురువై శ్రీకృష్ణ 
కటాక్షము నంది చెలువొందు” నని చెప్పి వరివారనమేతముగా నంత 
ర్హితు6 డయ్యెను. 


పిదప ఉఊపమన్యువు మహర్ష్మిశేష్టుండు, పరమ విజ్ఞాని, బ్రహ్మ 
భావసంవన్ను (డు, సర్వజనపూజ్యు*డై వెలుంగొందెను, ధౌమ్యుం డన్న 
కడ సెలవుగై కొని పోయి భాగిరథిం దాంటి యవ్వ లియొడ్డున 6 గల 
“ ఉత్కచ** మను త్రిర్థమున కరిగి యాశమమును నిర్మించుకొని 
పరమత పోజీవితమును గడపుచుండెను. * 


పొండవులు ధౌమ్యుని బురోహితుని*గా వరించుటి. 


అంగారవర్ణు(డను గంధర్వరాజు అర్జునునిచే నొడి పాండవులతో 
జెలిమి నెజపీ వారిశీదుముః గోరి వేదవేదాంగ విశారదుడు, జపహోము 
యజ్ఞ (సశస్తుండు, సత్యవచను(డు. విప్రోత్త్ర తముండు చతుర్వర్గసాధ 
కుడు సదాచారుండు, సూరిజన స్పవనీయుండు నగునొకమహర్షిని బురో 
హితునింగా వరించి అభ రబులందుః డని సూచించెను. అగ్నిపరిగ్రహ 
ణమ్కు (బాహ్మణ సంగ్రహము లేనియెడల నెంతటి మహారాజ్టైన 
వంతలపొలు గాక తప్పం డనియు అవి గలవాండు సర్వకష్టములను 
దాంటి సుఖించి వభముల నందునని యాతడు సోదొాహరణముగాం 
జెప్పెను. అప్పు డర్జునుడు; 


“మాకు నతి ప్రియుండవు సమ స్తవిదుండవు చెప్పుమయ్య యీ 
లోకములోని వర్తనములుం దగువారి నెజుంగు దెవ్వనిం 
_ాకటధర్మత త్త విదు వాహ్మణముఖ్యు పురోహితుండు గాం 
జేకొనువార మట్టిబుధ సే సివితుంగానంగ మాకు నెందగున్‌ ?** 

(భార, ఆది ౭, ౧౫౬.) 


అని _పార్థించెను. త్రికాల వేది యగు నంగారవర్ణుః డాలోచించి తత్సమీ 
పమున వం. మను తీర్థమునం దవముచేయు ధౌమ్యమహర్షి 


* భారతము అనుశాసనిక పర్వము, 





ధౌమ్యమహర్షి 41 


యన్ని విధముల ను త్తమ |బాహ్మణుః డనియు నాతనిని బురోహితునిగా 
వరించిన ౬ బాండవులకు సర్వశభములు సమకూరుననియు సూచించెను, 
పొండవు లాతండు చెప్పిన చొప్పున *ఉత్కచ" తీర్థమున కరిగి జగ 
త్పూత చరిత్రుడు, సాధుజన పూజితుడు, ధార్మికుండు, మహవాత్ముండు. 
హితమిత భాషణు(డు, _బాహ్మణకుల భూషణుండు నగు ధౌమ్యమహర్షిని 
బొడగాంచి యాతనికి నమస్కారము లొనరించి తమవచ్చినవనిం దెలిపి 
తమకు బౌరోహిత్య మంగీకరింపు మని ప్రార్ణించిరి. ధౌమ్యుండు వారి 
నతిపీతి నాదరించి వారికి బురోహితుండుగా నుండ నంగికరించెను. 
ఇట్లు తేజోవచోరూప బుద్ధివిభవములచే బృహస్పతి సమానుండై, వేద 
చేదాంగశేది, బుషిస త్త ణు నగు ధౌమ్యుని "పాండవులు పురో 
హితుం గావించుకొనిరి. 


పొంచాలీపరిణయము 


పిదప, పొంచాలాధిపతి వీటికి వ్యాన్యపేరితులు, (బాహ్మణజన 
చోదితులునై పొండవు లేగిరి. అట జరగు | దౌపదిస్వయంవరిమునకు 
వా శేగిరి, అందు రాజన్యు. డెవనికిని సాధ్యముకాని మత్స్యయం[తము 
నర్జును. డేసి |దౌవదిని గడించెను. కుంతి యూనతిని, వ్యాసభగవా 
నుని యనుమతిని పొంచాలిని బంచపొండవులకు నిచ్చి పరిణయము 
గావింవ (దువదుం డంగీకరించెను. 


శభలగ్నమున వివాహ మొనరింవ ధౌమ్యుండు పౌరోహిత్యము 
వహించెను. పాండవులు మంగళ స్నానములు చేసి వీవాహోచిత 
చేషములు ధరించి, రత్నభూషణములం దాల్చి విచ్చేసిరి. (దౌవది 
పూర్ణేందువదనయై విదగ్ధ పుణ్యాంగన అలంకరింప అలిత్మపసాధనాలం 
కృతాంగియె కమలాక్షి “కమనీయ కాంతాస హ్మ్యసనుతో నరుదెంచెను. 
అపుడు మహావి పుల పుణ్యాహరవమ్ము మంగళగిత వాద్య మధురరవము 
పణవవేణు వీణారవము దిశలు మార్మోగునట్లు [మోయ వివాహమంగళ 
మారంభమాయెను, ధౌమ్యమహర్షి వివాహ్య్గపయుక్తము అగుమం తా 
హుతులమ బుధసమ్మతముగా నగ్నిహోోత్రమున వేల్వ్పెను. పెద్దల 
యనుమతిని ధౌమ్యుడు తొలుత దౌపదిని ధర్మజునకుం బాణి గహణము 


42 మహర్షుల చరిత్రలు 


చేయించెను. వెనువెంటనే యామె యీశ్వర వరపసాదమునం గన్యాత్వ 
దూషిత కాకుండం గౌమార దశ నందెను, అట్లామెను (గమముగా 
భీమార్జున నకులస హదేవులకును బాజ్యిగహణంబు చేయింప సర్వజన 
సమ్మోదకరముగా దేవతల పుష్పవృష్టియు, భూదేవతల యాశీర్వ 
ష్టియు, దేవదుందుభినాద దివ్యవృష్టియు. గురిసెను. 


పిమ్మట దౌపదిసహితులై పాండవులు ధౌమ్య పురస్సరులై 
హస్టినాపురమునకు వచ్చి ధృతరాష్ట్ర. డర్ధరాజ్య మీయ విశ్వకర్మ 
యింద వస్థపురము నిర్మించియొసంగ వానిని స్వీకరించి రాజ్య పాలనము 
చేయుచుండిరి. తరువాత, నియమ భంగ మొనరించిన యుర్జునుం 
డన్నల యనుమతిని ద్వాదశమాసిక్కవతము సలుపుచు తీర్థయా,_తలకుం 
బోయి ఉలూచి, చి కాంగదాదులం బాణి గహణముచేసికొని ద్వారకాపురి 
శేంగి కవటయతివేషమిన సుభ్యద్ర పరిచర్యం బడసి కృష్ణు ననుమతి 
నామె. బరిణయమై (వతాంతమున నామెం దీసికొని యిం|ద|వస్థపుర 
మునకు వచ్చి యామెయందు వంశకీ ర్తి కరు. డభిమన్యుం డనువీర 
పుతుం గాంచెను. _ ధౌమ్యమహార్షి యభిమన్యునికి జాతకర్శచౌలోప 
నయనాదు లొనరించి వేదవేదాంగములం దాతని నత్నిపవీణు నొన 
రించెను, 


ధర్మరాజు నారద |పేరితుండై రాజసూయయాగమును జేయ 
దల పెట్టియు భయపడంగా ధౌమ్యుం డాతని కభయ మొసంగి శ్రీకృష్ణా 
నుమతి రాజసూయ మొనర్చు మని (పిరేచెను. పిదవ ధర్మరాజు 
అనంతవేదమూర్తులైన ప్రైల ధౌమ్యులు హోతలుగా,యాజ్ఞవలు్మ్యుం 
డధ్వర్యుండుగా, కృష్ణదైై పపాయనుండు (బహ్మగా; సుసాము. డుద్గా 
తగా, వీరిప్కుతశిష్య గణములు మిగిలిన యాజ్ఞికులుగా, జారేదోది 
(బహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు నేహయులుగా, సర్వ 
(కియా సమగముగా షడంగసమృద్ధి గా, సంపూర్ణ దక్షిణా సనాథముగా, 
సకలధనధాన్యసమన్వితముగా జగన్నాథ రక్షితముగా, సకలజనానంద 
కరముగా రాజసూయ మొనర్చి జగద్విథ్యాతి నార్జించెను, 


అనంతరము కపటద్యూతమున ధర్మజు డోడి సోదరులతోడను 
దౌవదితోడను అరణ్య వాసమునకు బోవ వారితోంగూడ రె్యద్రయామ్య 


ధౌమ్యమహర్షి 43 


సామగానములు చేయుచు ధౌమ్యమహర్షి వెడలెను. ధౌమ్యునితో పొటు 
వేలకొలది యు త్రమ్మబాహ్మణు అగ్ని హో_త్రములం గై కొని యధర్మ 
పరుండగు దుర్యోధనుని రాజ్యమున నుండ నిచ్చగింపక పొండవుల 
ననుసరించిరి.  అరణ్యమున వీరినందజి నెట్లు పోషించుట యని ధర్మ 
రాజు దుఃఖింప శానకమహర్షి యాతని నోదార్చెను. పిదప దమ్ము 
అతో ధర్మజుడు ధౌమ్యుని చరణముల [వాలి “మహాత్మా! రాజ్య 
మంతయు గోల్పోయిననేను మహారణ్యమున (బాహ్మణ్మప్రవరుల నెట్లు 
పోషింతు? ఉపాయము జెప్పు” మని ప్రార్థించెను. ధౌమ్యుం 
డాలోచించి “ ధర్మరాజా ! మొదట భూతజాలములు పుట్టి యాంకలితో 
వాధపడుచుండం జూచి సూర్యభగవానుడు దయకలిగి యు త్రరాయణ 
గతి నుర్విరసము గైకొని దక్షిణాయనగతియె యోషధులం బడసి 
ర్మాతులం జం్యదకిరణామృతమున వానిం దడుపుచు వర్ధిల్లంటేసి యం 
దన్నము పుట్టించి (పజా ప్రాణములను గాపొడం దొడంగెను. ఇది 
యెజి(గి తొల్లి టిమహారాజులు యోగసమాథినిష్టుల్లై యన్న మాదిత్య 
మయమని సూర్యుని భజించి యన్నముం బడసి పజల నాపపలనుండి 
కాపొడిరి. కనుక్క నీవును సూర్యోపాసన మొనరించి సూర్యానుగహ 
మున భూసురులం బోషింపి'* మని యాశనికి సూర్యస్తోోతము 
అష్టోత్తర శత నామ మంత్రము నుపదేశించెను. 


ధౌమ్యుని యుపదేశము తలధరించి ధర్మజుండు పవిత్ర భాగీరథీ 
జలస్నాతుండై పరమపూతు.డ్తై సూర్యు నారాధింప నాతడు (సత్యకమై 
పొండవు అరణ్యవాసము చేయు పర్మడెం డ్రేండ్లును వన్యఫలమూలములు 
(దౌపది వంటచేయ అక్షయములు అనంతవిధము లగుశాకపాకములు 
చతుర్విధాహారములు నగు నని వర మొసంగి యంతర్ణితుం డయొ్యును, 
దాన ధర్మరాజు భూసుర్మశేణీ కభిమతార్థము లొనంగుచు, భోజనమునం 
దృ ప్తిపొందించుచు సేవించుచు నుండెను. 


తదనంతరము నారదుండు పొండవులకడకు వచ్చి ధర్మరాజు 
గాంచి ధౌమ్యానుమతమున రోమశమహార్షి చెప్పినట్లు తీర్థయాత్ర చేయు 
మని సూచించి వెడలెను. వెంటనే రోమశమహర్షి వచ్చి తా నింద 
నియోగమునం బాండవులచే. దీర్ణయ్యాత చేయింప వచ్చితి ననియు 


44. మహర్షుల చరితలు 


దానును ధొమ్యునితో బాండవులకడ నుందుననియు. జెప్పెను. ధర్మజు 
డానందించి తీర్థయాత్ర లారంభించెను. 


ధౌము్యు(డు పొండవుల నోదార్చుట 


పం(డెండువత్సరము అరణ్యవాస మైనపిదప నొకయేండజ్ఞాత 
వాసము చేయవలసినసమయ మాసన్న మయ్యెను. అంతవటకుC 
దనతో నగ్నిహో_తములు తోడన కల్లి వర్షిల్లిన (బాహ్మణోత్తములం 
జూచి ధర్మజుం డిట్లనెను. “మహనీయులారా! మీతో అరణ్యవాసము 
ననాయాసముగాం గడపితిమి. ఇంక మిమ్ము విడిచి యజ్ఞాతవాసము 
చేయవలసియున్నది. అందు మేము విఘ్నములు కలుగకుండ బయట 
పడుటకు మీ యమోఘాశీర్వచన మత్యంతావశ్యకము. కావున మ మ్మట్లా 
శీర్వదించి యనుగహించి సెలవొసంగుం” డని కోరి, విషణ్ణ హృద 
యుండై డగ్గుక్రికవెట్ల ధౌమ్యమహర్షి ధర్మజుని కుజ్చాహంబు6 బుట్టింన 
నిట్లనెను. 


“ ధర్మనిరూపకత్వమున ధై ర్యమునన్‌ మహనీయవృ త్తి స 
త్కర్మవిధిజ్ఞతం జతురతామహిమన్‌ దృథబుద్ధి నెవ్వరున్‌ 
ధర్మజుసాటి గా రనంగ ధ్యాతిం (బసిద్ధుండవై న యట్టి నీ 
పేర్మికి నీడి దుర్దళల పెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌ ?” 


భార, విరా ౧. ౫౧ 


“ధర్మజా! నీవే కాదు. దేవతలైన నొక్కొక్కప్వుడు శత్రువుల నోర్చు 
టకై తగినకాలమునకు వేచియుండ వలయును. నిషధ పర్వతమున 
దేవే వందు నంతటివాండు మాలువేషమున మసలలేదా? విష్ణుమూర్తి 
యంతటివాండు అదితి గర్భమున వామనాకారత నణంగి యురిడలేదా ? 
జార్యుండు తల్లి యూరు (ప్రదేశమున నతి నిగూఢముగా డాంగియుండ 
లేదా? మా ర్తాండుండు గోశరీరవిలీనుండై యజ్ఞాతముగా నుండలీదా? 
ఫీరు కష్టముల కోర్చి తుదకు సుఖసంవద pn సుఖించిరిగదా ! 
నీవు నద్దీ యీ కష్టముల సహించి భము అందు” మని బోధించెను. 


ధౌమ్యమహర్షి 45 


ధౌమ్యునిమాటలకు ధర్మజుని మనస్సు నండలి కలంక దీజెను, 
అపుడు భూసురు అంద తొక్కున్వరమున ““మీకు దై వమనుకూలించు 
గాకి” యని పాండవుల నాశీర్వదించి ధర్మజుచే ననుజ్ఞాతులై తమతమ 
యగ్నిహోతములం గైకొని పునర్దర్శ్మనమగుం గాక యని తమ 
తమ కోరిన చోటుల కేంగిరి. 


ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మము అెజింగించుట 


ఆ తరువాతం బొండవు ల్లైదుగురు దౌవది విరాటరాజు పాలి కేగి 
తాము మెలంగెడు తెజంగుల నేర్పజుచుకొని కార్యనిర్ణయము చేసికొనిరి. 
పిదప ధర్మజుడు అగ్ని హో|తములం గాపొఢ ధౌమ్యునిి _దుపదు 
పురమునకు. బోయి నిలచునట్లు కొండజను ద్వారకానగరమున కేంగి 
యుండునట్లు ఇంద పేనాదులను, నియోగించి వారెవ్వరినై న'నెవ్వరై నం 
బాండవు లేమై రని యడిగిన “'దై తవనమున మమ్ము విడిచిపోయిరి. 
తరువాత నేమైరో మే మెజుంగ” మని చెప్పుం డని కోరి యభ్యంతర 
పరివారము నెల్లం బంపివేసెను. అపుడు ధౌమ్యుండు పాండవుల కిట్ల నెను. 
“మీ శ్రభము కోరినవాండ నగుట మీ రెటింగిన వారై నను మీకుం గొన్ని 
విషయములు చప్పెదను. మీరొరులను గొలిచి యెజుంగరు, కావున, 
మీ సవర్తనలో నేద్దైన తొందరవచ్చిన ముందు కార్యగతి తప్పును. 
కావున మీకు సేవాధర్మములను సంక్షిపముగాం జెప్పెదను. సావధాన 
మనస్కులై. యాలకింపుండు. 


రాజగృహము చొచ్చి యుచితమైన స్థానమున వికారరహిత వేష 
మునం గూర్చుండవలయును. సమయ మెటింగి రాజును సేవింపవల 
యును. రాజాభిమానము పొంది “నాకే” మని గర్వపడి మరియాద 
తప్పిన పురుషార్థమునకు హాని కలుగును. రాజగృహముకంటె నంద 
ముగా నిల్లుగట్టుట కాని రాజు చేసిన పనులు చేయుట కాని యాతని 
విహారముల ననుకరించుట కాని తగదు. రాజు అలిగినచోొ పుత్ర పత 
(భాతృ మితు లనుఖీదము. జూపరు. పూర్వపు మంచి చూడరు. 
రాజు మనసు చూరగొంటిమి కదాయని పలువురకు సంకటము కలుగు 
వను లేమి చేసినను పాజ్ఞులు సంతసింవరు, అట్టివారు తప్పక తమ 


46 మహర్షుల చరిత్రలు 


చేటు తామే తెచ్చుకొన్న వా రగుదురు. కొలువులో రాజుముఖముననే 
దృష్టినిలిపి యాతని చూపులు చేష్టలు (గ్రహింపవలయును. రాజగృహ 
మందలి వార్తలు పైని వినిపింపరాదు. అంతఃపురస్నేహ మెంత వారి 
'కెనం (బమాదహేతువు, అంతకన్నం (_బమాద హేతువు అందలి కుబ్జ 
వామన కాంతాదుల పొందు. ఊ_త్తమాసన వాహనాదులు రా జీయనిదే 
రాజ'సీవకులు తమంత దాము (గహింపరాదు, రాజు మన్నన నుబ్బక 
అవమానమునకు _సుక్కక మెలంగిన ఛభము అందుదురు. 


ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట ఇవి బహిరంగముగాం 
గాక గు ప్తములుగా నొనరింవవలయును. వై రుల దూతలతో మనసిచ్చి 
మాటాడరాదు. రాజునకు సంబంధించిన యెనుంగుతోం గాని దోముతో 
గాని వైరము వలదు. ' తా మెంత బలవంతులై నను రాజు సేవకులకు 
జనులపొందు మేలు. కలిమికి భోగము ఫల మనుకొని విచ్చలవిడి 
భోగింపక తనకెంత యున్నను అడంకువతో భోగము అనుభవింప 
వలయును.” 


ఇల్లి నియో సేవాధర్శములు ధౌమ్యుడు వినిపింస విని 
పొండవులు | 


“ త్రల్లి యు దండ్రియు దై వము 
నెల్ల సుహృజ్ఞనము మీర యిట్లు గొలిచి వ 
ర్కిల్లైడు తెఅంగు లెంతయు. 

దెల్లము చేసితిరి బదికితిమి మీకరుణన్‌, ” 


(ae) 


3 


3 


భాధ, విరా ౧* ౧౪౨ 
అని కృతజ్ఞత దెలిపీరి. ధౌమ్యుడు జాగ త్త యని వారిని హెచ్చ 
రించి అజ్ఞాతవాన నిర్విఘ్నపరిసమా పీకి హృదయ పూర్వకముగా 
నాశీర్వదించెను. 

పాండవులు ధౌమ్యుని వీడ్కొనుట 


పిదవ ధౌమ్యుండు శ్రద్ధతో పాండవుల ప్రయాణ సమయ మంగ 
ళార్థము అగుమంకములు జపించుచు నగ్నిని _వజ్వలింపం జేసి కామ్య 


ధౌమ్యమహార్షి 47 


పూజ గావించెను. అంతం బాండవులు పొంచాలితోం గూడి అగ్ని హో(క్రు 
నకు, పురోహితునకు (పడక్షిణ నమస్కారము లొనరించి ధౌమ్యునితో 
బయలుదేరి వెడలిరి. వా రట్లు చని చని తుదకు విరాటరాజు పట్టణము 
పొలిమేరలు చేరంగనే ధౌమ్యుని వీడ్కొని ముందున కేగిరి® ధౌమ్యుం 
డును దన కర్తవ్యమును నిర్వర్తించి తన పుణ్యాశమమున శేగి 
వసించెను, 


ధౌము౪(డు ధర్శరాజు పటాభిషేకంబు గావించుట 
థ్రీ గ్‌ ట్‌ 


తుదకు భారత ఘోర రణమున విజయమును సాధించి కృష్ణుని 
నియోగమున (వాహ్మణ (_పేరణమున ధర్మరాజు పట్టాభిషేకమున కంగీక 
రించెను. 


పిదప సర్వసంభారములు సముకూరినతరువాత ధౌమ్యమహార్షి 
కృష్ణు ననుమతిం గొని తూర్చు పళశ్చిమములకు వేదిక నలంకరించి 
నవరత్నఖచితము దృఢథపాదము నగు భ్యద్రపీఠమును (బతిష్టించి పులి 
చర్మము. గప్పి పూజించి దానిచుట్టు బంగారము, వెండి, రత్నములు 
మున్నగు వానితో నిండిన కుంభము అమర్చి వాని నిండ గంగాది 
పవిిత నదులనుండి కొనితెచ్చిన డజలములనుబోసి యన్నింటికి 
రత్నమంగళ త్రరుత్వకృల్ల వ కునుమములనుు సంచగవ్యములను 
సమం తకముగా సంస్కరించి మహా ముం్యతములు చదువు [బ్రాహ్మణ 
పుంగవులతో ధర్మజుని దీసికొనివెళ్లి యా పీఠమునం గూర్చుండం బెట్టి 
శుభాలంకృతులతో నభిరామయై యొప్పు (దౌపదీదేవిని _బక్కం 
గూర్చుండం బెట్టి అగ్నిహోతు నాముఖము చేసికొని హోమమంత 
ములు చదువుచు శుభముహూ ర్త వేళ కాంగానే కృష్ణుని లెమ్మనెను, 
శంఖచ్యకధరుండగు నతండు శంఖమె_క్తి పృథివి కధిపఠి వగుమని 
ధర్మరాజున కభిషేకము కావించెను. అంత వ్యానభగవానుండు ముందు 
నకువచ్చి (వతిష్టిత కలశములలో నుజ్జ్వల మైనదానిని థౌమ్యుం డందియం 
గ్లెకొని ధర్మరాజు నభిషేకించెను. తరువాతం బెధ్రలగు రాజులు [పజ 
లలో. దగినవారు వచ్చి ధర్మజు నభిషేకించిరి. అపుడు పట్టాభిషేకానంత 
రము ధర్మజు డెల్ల ర బహూకరించి యందజి యాశీస్సుల నంది 


48 మహర్షుల చరితలు 


భీమసేనుని యువరాజపదంబున నిలిపెను. కర్తవ్యవిచార నిశ్చయ 
ములకు సంధివిగహాదులకు విదురుని నియోగించెను. ఆయవ్యయాదు 
లెజింగించుటకు సంజయు నేర్చటిచెను. భృత్యుల జీతనాతములకు6 
గర్మకలాపములకు నకులు నాజ్ఞాపించెమ. దర్చితుల మర్జించుటకు, పర 
రాజుల జయించుటకు నర్జుమ నియోగించెను. (వాహ్మణ కార్యములకు 
(శౌతస్మార్త కృత్యానుస్టానములకు ధౌమ్యు నేర్చజిచెను. నిరంతర 
పొర్మ్వవర్తిగా సహదేవు మంచుకొనెను. సమ స్తవై దికకర్మ దానధర్మాదు 
అకు ధౌమ్యునికి సర్వాధికారము లొనంగెను. అంతేకాదు. ధర్మరాజు 
ధౌమ్యునకు నగౌరవముగా సకల సంపదల నిచ్చి యాతనివలన దేవ 
పితృ పూజనములు, అతిథి తర్పణములు, వై దేశిక విపార్చనములు 
దినానాథపోషణములు పరమసంతోషముతో నిర్వ ర్తింపం జేసెను. 


ఈ విధముగా మొదటినుండి తుదివరకు ధౌమ్యముహర్షి పొండవ 
పొరోహిత్య మద్భుతముగ నెజపి సకలజన జేగియమాను(డై ముక్తి 
నందెను,* 


ద ద 





* భారతము ఆదివర్వము, ఆరణ్యపర్వము, విరాటపర్వమ్ము శొంతివర్వము, 


వంహర్హంలచరి[తలం 
బృహస్పతిమహర్షి 


జననము 


కర్దమ ప్రజాపతి దేవహూతివలనం దొమ్మండుగురు కూంతుం[డను 
గాంచి యా నవకన్యకామణులను నవబహ్మలకిచ్చి వివాహ మొనరించెను. 
అందు డ్రేద్ధ యనునామె అంగిరసుని. బెండ్లియాడి యాతని ధర్మ 
పక్నియె చిరకాలము పతిశ్తుశూష యొనరించెను. ఆ పుణ్యదంపతుల 
కడుపున బుట్టినమహనీయులు ఉత థ్యుండు, బృహస్పతి, సంవ ర్తుండును. 


వీరిలో బృహస్పతి పుట్టుకతోడనే లోకాతీత మగు బుద్ధివై భవ 
మును సంపాదించి మించెను. ఉతథ్యుండు తీర్థయ్యాతా [వవణుండు, 
తవఃపియు(డు నయ్యెను. సంవర్తుండు మహాయోగిశ్వరుండు, జ్ఞాన 
సంపన్నుడు నయ్యెను, - 


బృహస్పతి శాస్త్ర వేదియైన విధము 

తొల్లి కల్పాదియందు స ప్పమహర్థులగు మరీచి, అతి, అంగి 
రుడు, పులహుడు, పులస్త్యుడు, (కతువు, వసిష్టుడును స్వాయం 
భువమనువును విష్టుమూరర్తి నుద్దేశించి చిరకాలము మహాతపము చేసిరి. 
వారికి విష్ణువు అదృశ్యరూపమున నిట్లు చెప్పెను. “వత్సలారా! మీరు 
నన్ను ధర్మశా స్త్రబుద్ధులై యాశయింబికిరి, భారతి మీ యందు నిలిచి 
సకలలోకహితకరమును మర్యాదా (పవర్తకము నగు ధర్మశాస్త్రము 
మీకు. గరతలామలకము నొనరించును. దాని నెల్ల లోకములవారు 
శిరసా వహింతురు. మీరు మహో త్తమ మగు నీ కశాస్త్రసారమును అంగి 
రసునికిం బుట్టి మహామతియై వర్ధిల్లు బృహస్పతి యందు. (బతిస్టింపుండుం 
బృహస్పతి యీ శాస్త్రరహస్యములను నాభ క్తుడై జనించు ఉపరిచర 
వసువునకు బోధించును. ఆతండు దానినిం జక్కగ ననుష్టించి లోకముల 

భ్మా6___4 


50 మహర్షుల చరి[తలు 
ఇ 


నిలుపును.”” ఇట్లు చెప్పి విష్ణు వదృశ్యు. డయ్యెను. ఆ పిదవ స స్ప 
మహర్షులు ధర్మసంహితబుద్ధు లై రిం కాల _క్రమమున బృహస్పతి 
జన్మించినపిదవ స _ప్రమహర్షులు విచ్చేసి విష్ణమూ ర్తి యాజ్ఞ ననున 
రించి సకలధర్మశా స రహన్యములను బృహస్పతి "పపదేశించీ వెడలిరి. 
బృహస్పతి ఇందువలన బుద్ధిమంతులనెల్ల బుద్ధిమంతు6 డయ్యెను,* 


దేవగురుత్వము 


సర్వశ_క్రిసంపన్నులు, వజ్ఞానిధు అయ్యు దేవతలు తమకు. 
దగినగురువు లేకపోవుటవలనC దగీనింతగా గాణింపలే కుండిరి. అపుడు 
దేవత లండటును తమకు గురువును బడయ లోకము లెల్ల గాలించిరి. 
భార్గవవంశమువాం డగు శుక్రాచార్యుడు ఆంగిరసుం డగు బృహ 
స్పతియు నిరువురే లోకమున. గల గురువులలో నగేనరు అని తెలిసి 
కొని, వారు చిరకాల మాలోచించి బృహస్పతియే యిరువురియందు 
మిన్న యని నిశ్చయించుకొనిరి. అపుడు వారందజును _శద్ధాభయ భక్తి 
వినయవిథధేయతలతో విచ్చేసి బృహస్పతి నాశ్రయించి కోటి (మొక్కులు 
మొక్కి, “మహాత్మా! అజ్ఞానాంధకారమును విజ్ఞాన పకాశమునం 
బటాపంచలు చేయు సుజ్జానభాస్కరు(డే గురువు, గురుకృపాలబ్ధమగు 
విద్యయే శోభించును. ధర్మార్థకామ మోక్షములకు, దై నందినవ్యవహార 
దక్షతకు గురువే పెన్నిధి. చుక్కానిలేని నావవలె గురువు లేని విద్యార్థి 
కాంక్షాపారమును గాంచనే లేడు. విబుధమణి వగు నీవే దేవతలకుం 
దగిన గురుడవు, కావున అవ్యాజకృపాయ త్తచిత్తమున నుత్తమ 
గురుండవ్నై నీవు మాకు శ్రేయ మొనగూర్చు” మని (ప్రార్థించిరి. 


బృహస్పతి యాలోచించి “బంగారపు బళ్లైమునకై నను గోడ 
చేరుపు కావలయునుగదా 1 లేనినాం డది శోభింపదు. జగజెట్టులగు దేవ 
తాధిపతులకు గురుత్వము వహించుటకంటె నాకు వాంఛింవం దగిన 
దేమున్నది? నేను గురువు నగుదు నన్న వా రంగికరించి యుండక 
పోవచ్చును. వారంతట వారే వచ్చి (పార్టించినపు డంగీకరించుటే 
యు త్రమమార్గము. దేవగురుత్వము నా పజ్ఞావై. భవమునకుం దగిన 
స్థానము. సిరి రా మో(కా లొడ్డుట యవివేకము. కావున నంగీకరిం 


భారతము శాంతిపర్వము. * 


ఎక [ఈర 


బృహస్పతిమహార్షి 51 


చెద” నని నిశ్చయించుకొని యైనను వారిని గొంచెము పరిక్షింపం 
దలంచి యిట్లనెను. “దేవతలారా! దిక్సాలుర వెంటంబెట్టు కొని మీ 
యేలిక యగు నిందునితో నిట్లు చనుదెంచి సామాన్యుండనగు నాకు 
గొప్పతన మారోపించి గురుత్వము వహింపు మని నన్నర్థించుట నా 
యదృష్టము, ఐనను నా కించి ద్ధతను నేను విన్నవించుకొనుచున్నాను. 


మీకు దగిన గురువులు నా కంటి మిన్నలు ఎండజో కలరు. భఖార్లవుం 
డగు శ్యకాచార్యునో (భాతృవ్యుం డగుసంవ ర్తమునినో మీ రెన్నుకొనుట 
యు త్తమము. కాని వారికంటె దీసికట్టును నన్నుం గోరుకొను బిమి 
వివేక?” మని వాదించెను. దేవత లంద టొక్క పెట్టున గురుత్వ 
స్మామాజ్య సింహాసనము నధిష్టించుట కొతని కంటె నధికార్హత గలవా 
రింకొక్కరు లే రని యందుల కంగికరింపు మని యాతనినీ మజిమళి 
బతిమాలుకొనిరి. తుద కాతండు వల్లై యన మహా పసొడ మని దేవతలు 
జయజయధ్వానము లొనరించిరి. పిదప దేవతలు దివ్య వై భవముగా 
దిక్పాలకులు ఇరువై పులం గొలువ, అప్ఫరోవనితలు రాగతాళలయ 
సంయు క్రమముగ నాట్యములు సలుపుచు నడువు ఇం్యదుని యైరావత 
మున నిందునికి ముం దాసీనుని జేసి మిగిలిన బృందారకులు మందార 
వృష్టి గురియించుచు నడువ, బృహస్పతిని దేవనగరమునకుం గొనిపోయి 
గురుసింహాసనాసీను నొనర్చి పట్టాభిషేకముచేసి యొక రొకరే యాతని 
పాదములకు _మొకిరి. 


బృహస్పతి తనకు దేవతలవలన జరిగిన నిరుపమాన గౌరవమున 
కలరి వారితలలో నాలుకవలె మెలంగుచుం గంటిని జెప్పవలెం గాపాడుచుం 
దనబుద్ధివై భవమునకుం దార్మాణగా వారికిం దగుసమయములం 
దగు నాలోచన లొనరించుచు నుండెను. 


ఇది యిటు లుండ భృగువంశజుం డగుశుక్రాచార్యుం డవ క బుద్ధి 
వి|కమమున నధికుండ నని గర్వించి దేవతలు గురువు Me 
"రని విని వారు తప్పక తన కడకే వచ్చి యర్థించి తననే 
గై_కొందు రని యాశించి యుండెను. ఇంత్రలో దేవ 
గురువుగా గైకొని దివ్యవై భవమున నమరావతికిం గొ 





52 మహర్షుల చరితలు 


చుండి రని యెటింగి దేవతలపై మండిపడి వారి శ్యశువులగు రాక్షను 
అకు దాను గురువై యెల్ల దేవతలకును బృహస్పడికిని (బక్కలోని 
బల్లి మువలె నుండి తన కసి దీర్చుకొన నెంచి యుండెను. దేవతలు 
గురువును సంపొదించి యాతని యనుగహమున గొప్పవారు కానున్నా 
రని విని రాక్షసులును గురుసంపొదనలో నిమగ్ను లైరి. వారును వెదకి 
వెదకి శుక్రాచార్యుని. జేరి పౌక్టించి యాతనిని దమగురువుం జేసికొనిరి, 
వకుడును దేవతలకు దగినబుద్ధి చెప్పుట కిదియే మార్గ మనుకొని 
రాక్షసగురు వయ్యెను, 


బృహస్పతి ఉపరిచరవసువునకు గురు వగుట 


పూర్వము వసు వను నొక రా జుండెను. ఆతండు సత్య శమ 
దమము లగు సుగుణములకు. బుట్టినిల్లు, విష్థుభ _క్తికిం బెట్టినది పేరుం 
(కతుకుతూహలమునకుం దావు. _ాహ్మణ్యప్రియతకు నిధానము, 
ఆతండు రాజ్యము చేయనొల్లక వనమున కేగి మహాతవ మొనరించు 
చుండ నింద్రుం డౌతనికడ కేగి యాతనితోడి మతి నెఐపీ “రాజా? 
నీవు నాకు మ్మితుండ వగుము. మా వీటికీ వచ్చుచు. బోవుచుండుము. 
భూపరిపాలన మానకుము. నీకు దివ్యత్వ మిచ్చితిని. నీకు రాకపోకల 
కొక రత్నవిమాన మిచ్చితి* నని యొనంగి యదృష్యం డయ్యెను, 
వసురాజు దానిని గైకొని భూమి నేలుచు స్వర్గమున కా విమానమున 
రాకపోక లొనరించుచుండి యింద్రమితుండై * ఉపరిచరవసు” వనం 
బరంగెను. 


ఉపరిచరవసువు ధర్మపరిపొలన మొనరించుచు బృహస్పతికి 
శిష్యుండ్షై యాతనివలన ధర్మశాస్త్ర ప్రపంచమును గరతలామలక మొన 
రించుకొనెను. గురుననుమరి. గొని యొకవ్పుం డా రాజొక యకశ్వ మేధ 
యాగ మారంభఖించెను. ఆ యజ్ఞమున స_్టమహర్షులు వారితో సమాను 
లైన మటికొందజు మహర్షులు బుత్విక్కులై_ రి. బృహస్పతి ఉపదర్శ 
నము నడపింపం జొచ్చెను. ప్రజాపతి పుత్తు9లగు ఏకతుండు, ద్వితుండు, = 
[తితుండు నను మునీంద్రులు సదస్యుల్లైరి. రాజు పథహింస మాని 


బ్బ హసృ్పతిమహర్షి 53 


యారణ్య కోద్గీతమైన వాక్యసముదాయమున విష్ణుమూర్తిని యాగభాగ 
మును గొన నాహ్వానించెను. కరుణామయుం డగుహరి ఉపరిచరవసు 
వున కొక్కనికే కానవచ్చి యాగభాగమును గొని చనెను. బృహనృతి 
తనకు గానరాకుండ హరి పోయె నని దుఃఖించి కన్నీరొలుక వాపో 
యెను. సదస్యులగు బుషిస త్తములు రాజు నాతని నూజడించి హరి 
యందజకు లోచనగోచరుండు కాండనియు, ఐకాంతికభక్తులై యనేక 
వేలసంవత్సరములు భజించినవారికే యాతండు కొనంబడు నని తెలిపిరి. 
బృహస్పతి యూజడిల్లి తనశిష్యుని యదృష్టమున కానందించి యా 
యాగము సుపయోగముగా నడపించెను.* 


బృహస్పతి యిం|దునికి బోధించిన ధర్మములు 


సురాధిపుం డగునిందుండు సురగురు వగు బృహసృతి నాశ 
యించి సర్వథర్మములు నెటింగెను. ఆ సందర్భమున “మాట మంచి 
తనమే సమ _స్తపాణులను సంతోషపెట్టును. దానివలన యశము 
కలుగును. అది కలవానికీ సర్వభూతజాలము సంతోషమున స్వాధీన 
మగును. చిజునవ్వు ముఖమున జిందులాడ హితముగను మితముగను 
మాటలాడ నేర్చినవాని కెల్ల రును _బసన్ను లగుదురు. మృదు మధుర 
హితవచనముల నేమి చేసిన నెవ్వనికిని బాధ కలుగదు. మాటమంచి 
తనమున హింసించినను హింస పొందువాండును సంతసించు” నని 
తెలిపెను. 


మటియొకవ్పు డింద్రుడు బృహస్పతిని *(భాహ్మజో త్తమా। 
నే నేమి చేసిన, నెట్లు పవ్వర్తించిన జయలక్ష్మి నన్ను విడనాడదో 
తెలుపు” మని (పార్థించెను. బృహస్పతి యిట్లు వలికెను. *ఇందా!। 
శతువుల నైనను గలహముచే నణంపం దలంపరాదు. కోపము, 
విరోధము అవివేకలక్షణములు. కోప భయసంతోషములను మనసులోనే 
. యణంచుకొని పైకి (బబల విశ్వాస మున్నట్లు [వవంర్తించుచు లోపల 
నెప్పుడును నమ్మక యుండవలయును. శ్యతువిషయమునను పియ 


* భారతము ; శాంతివర్వము, 


ర్‌డ మహర్షుల చరితలు 


మునే వలుకవలయును, గాని య్మపియము పలుక రాదు వ్యర్థవివాద 
ముల నుండియు కొండెములు చెప్పుగుణము నుండియు. జాలదూర 
ముగా వై దొలంగ వలయును. వేంటకాండు పక్షికూంత్రల నేర్చి పక్షివలెం 
గూయుచు వాని నేమలబుపాటునం బట్టునట్లు రాజు శతువులను బట్టవల 
యును. శత్రువు లోడిపోయినను రాజు వారి విషయమున నేమటి 
యుండరాదు, జయము సంశయమైన వేళల శ తువులతో ౬ దలవడ 
రాదు, శ్యతుబలమును సామదానభీదోపాయములచేతనే సాధ్యమైనంత 
వజకు సమయం జేయవలయును. మెత్తగ మాటాడుట నిర్ణయతో 
దండించుట, అలసత్వము, శ|తువంచన నెలుంగలేకపోవుట ఈ నాలుగు 
రాజ్యనాశన హేతువులు. జక్కవిషయమున కొక్క మంతియే కాని 
పెక్కురుమంతు లుండరాదు. శ్యతువులు బలవంతులై యున్నపుడు 
వారికి నమస్కరించినను దప్పులేదు. నానావిధముల నడవడి కలవడిన 
వాని యైశ్వర్యమువలె, నానావిధ చిత్తచాంచల్యముగలరాజు రాజ్యము 
నిలువనేరదు. రా జెంతబలవంతు. డై నను బెక్కురతో నొక్కసారి కల 
హింప రాదు,” 


మజియొకప్పు డిం_దుడు బృహస్పతిని దుష్టలక్షణములను 
దుష్టుని దెలిసికొనువిధానమును తెలుపు మని కోరెను. బృహస్పతి 
యిట్లు తెలిపెను. “ఇందా! వరోక్షమున దోషము లుగ్గడించుట్క 
మంచిగుణముల కసూ మపడుట, పరుల సుగుణములను వినలేక పెడ 
మొగను పెట్టుకొనుట, అకారణముగ మాటాడకుండుట్క తఅపంకించుట, 
పెదవి విటుచుట, అసంబద్ధముగ మాటాడుట, వ్యర్థ (పతిజ్ఞ లొనరించుట్ట 
[పతిజ్ఞ చేసినవిషయమునుగూర్చి మరల బస్తావింవకుండుట మున్న 
గున వెన్నో దుష్టలక్షణములు గలవు, హితభాషణము, |పసన్నత, 
కృత జ్ఞతాగుణము, ఆనందము, తృప్తి, దయ్క దానము ధర్మము, 
సత్యము, మున్నగునవి శిష్టలక్షణములు, వీనికి విరోధగుణములే దుష్ట 
లక్షణములు. 


బృహస్పతి వసుమనునకు( దెల్చినరా జధర్మములు 
వసువమనుం డనురాజు తొల్లి బృహస్పతి నాశ్రయించి రాజఢర్మము 
లాతనివలన నెబుంగం గోరెను, బృహస్పతి యాతనిం గరుణించి యిట్లు 


or 


బృహస్పతిమహర్షి 55 


తెలిపెను, “లోకములు, లోకధర్మములు రాజమూలములు, ఇంకి 
పోయిన చెజువునందలి జలజంతువులగతి యేమగునో రాజరహిత మైన 
రాజ్యమందలి (పజలగకి యట్ల గును. ధర్మపభువుపాలన లేకపోవుచో, 
సూర్యచం|దులు లేనపుడు దుష్టు లెన్నిపొవములకు. గడంగుదురో, 
యన్నిదురితములు రాజ్యమును నాశనము చేయును. రాజు లేని 
రాజ్యమున ధనతరుజీమాన ప్రాణములు. దక్కవు, రాజు లేనిచో సర్వము 
లేనట్లే = రా జున్నచో సర్వము నున్నళ్లి. |పజలకు యాగభోగత్యాగ 
ములు ధర్మములు రా జున్నపుడే కొనసాగును. రాజు లేనపుడు రాగ 
రోగములే విహరించును. ఉత్తముం డగురాజు చారచక్షువై జగము 
గనునపుడు సూర్యుండు, అకార్యకరుల. దునుమునపుడు యముడు, 
సాధుసజ్ఞనులం _బోచునపుడు దేవతాత్మకుండు. అట్టి వానినిగుతించియే 
సమాట్టు, విరాట్టు అనుశబ్దములు పుట్టినవి. రాజునకు (బజ శరీరము 
(వజలకు రాజు ఆత్మ; రక్షార్పనలందు ఉభయులు అన్యోన్య విరాజితుల్లై 
నపుడు రాజ్యము శోభించును; లేనినాండు క్షోభించును.”* 


బృహస్పతి మాంధాతకు. దెలిపిన గో వదాన।, వభావము 
ఖల LPL 


తొల్లి యొకవ్పుడు మాంధాత యనుమహాచ్యకవర్హి చక్కగ మేసి 
నీరు (తావి మందలో నమందానందమునం బరుండియున్న గోవుల 
కడకు వచ్చి, (వదక్షిణించి, నమస్కరించి, పరమ భక్తితో బృహస్పతిని 
దలంచి కరకమలములు మొగిచి బహువిధములం (బస్తుతించి ఛ్యానిం 
చెను. వెంటనే బృహస్పతి యాతని యెదుటం (బత్యక్రమయ్యెను. 
మాంధాత మహాభ క్తి నాతనిపాదములకు (మొక్కి, గో_పదానవిధానముం 
దెలుపు మని (పార్థించెను. బృహస్పతి కరుణించి యిట్లు తెలిపెను, 
*రాజేం్యదా ! భూదేవతల యనుజ్ఞ నంది పుణ్యదినమున నుపవాసము 
చేసి గోవులున్నమందశకేగి నియమనిష్టలతో నొకర్మాతి యొకపగలు నివ 
సించి మణఖునాం డుదయము గోవును పేరుపేరం బిలిచి (బహ్మచెప్పిన 
“తల్లి గోవు వృషము తండి గర్భప్రదేశము స్వర్గము, ధరణి సం 
(వతిష్ట” అను వాక్యము బలికి పిదవ, తనపాపము అన్నియు బోవు 


* భారతము శాంతివర్వము. 


56 మహర్షుల చరితలు 


టకు (బాహ్మణునిబేత నుదకధార విడిచి గోదానము చేయవలయును. 
శిమ్యండు, (వతశీలుండు-శాంతుండు, దాంతుండు, అ్యకోధనుండు నగు 
విపుండే యిందులకుం బ్యాతుండు. ఇట్టి దానము. జేసినవాండు చంద 
లోకమున సకలసొఖ్యములు చిరకాల మనుభవించును. ఆశ్వయుజ 
మాసమున బహుళాష్టమి మొదలు మూండుదినము లుపవసించి పుణ్య 
మగువసులసొల నుండి గోమూ తము, గోమయము (గ్రహించి సమస్త 
కామ్యసిద్ధిని పొందును. ” 


ఇది విని మాంధాత య ట్ల నేకగోదానము లొనరించి యుభయ 
లోకములందు శాశ్వతకీ_ర్థిచందికల నిం పెను.* 


బృహస్పతి మనువునకు, జేసిన జ్ఞానబోధ 


ఒకప్పుడు మనువు తనగురువగు బృహస్పతిని జేరి కొలిచి తనకు 
జ్ఞానయోగము దెలుపు మని |పార్థించెను. బృహసృతి యిట్లు బోధిం 
చెను. “అనఘా! నత్మర్మయోగనిష్ట జ్ఞానయోగమునకు. గారణము, 
అనిష్టమును పాపుకొనుటకు, ఇష్టమును సంపాదించుకొనుటకు మాన 
వుండు కర్మ మొనరించును. నిజమునకు, ఇపు డేవి సుఖములో 
అవియే కొంతకాలమునకు మఃఖవాయకము అగును. ఇది తెలిసికొన్న 
(ప్రాజ్ఞాండు ఫలవిషయమున న పేక్షలేనివాండ్లై సుఖదుఃఖముల కతీతుండై 
కామాదులకు6 గడుదవ్వగు జ్ఞానవిశేష బుద్ధివలనం బంమసిద్ధి నందును. 
మతీయు, పరమవస్తువు ఆలంబము లేనిది; శబ్దస్పర్శరూపరసగంధవిర 
హితము. అందుచే నది వ్యాప్త మగుచుండునిందియములకు వశ 
పడదు. పరత త్ర్వమునకు స్త్రీ పుం నపుంసకత్వములు లేవు, అందుచే 
నది వానివానివ్యాపారముల కతీతమై దేహగత మయు్య్యు బోధరూవ 
మున దీపించును. వెలుంగుచున్నదీప మితరవస్తువులం |బకాశింనం 
జేయునట్లు మహోత్తమమగు నిత్యబోధనజ్యోతి తనప్రభవలన నింద 
యమానసముల దోషముల బోంగొట్టును. రాజునకు మంతులాయా 
క నెట్లు సూచింతురో అల్లే పురుమన eg pe 


"+ ధారతమ్ము అనుశాసనిక పర్వము. 


బృహస్పతిమహార్డి ర్‌7 


గల్లించును. కట్టి కట్టి తాపొడిన నగ్ని పుట్టును, అట్లని గొడ్డళ్ళతోం 
జెట్లం గూల్చి ముక్కముక్కలుగా చెక్క పేళ్ళుగాం గొట్టినచో అగ్ని 
కనిపించునా? అల్లీ శరీరమును తీష్మింనం కజేసినంతమా[తమునం బర 
తత్త్వము కానిపింపదు. కజ్జలకు మథన మవసరమైనట్లు జ్ఞానమునకు 
ఆగమోక్రమథన మావశ్యకము. ఆకాశమున. జూపు నిలువనంత 
మా(తమున నాకాశమే లేదనుట యెంత యవివేకమో నునస్సునకు 
నిం దియములకు నందనంత మ్మాతమునం బరత త్రము లేదనుటయు 
నంతియే. వేంటకాండు వల, ఉరి, ఓదము, గాలము మున్న గుసాధన 
ములంగొని మృగమును, పక్షిని, ఏనుంగును, చెంపను, పట్టునల్లి జ్ఞానులు 
విజ్ఞానముసం బురుషునిం జూడం గందురు. పాముకాశులు పొమునకే 
తెలియునట్లు బుద్ధివికారములను బోర్యదోచు పొజ్ఞుండు పరమపురుమ 
నెబుంగును. అమావాస్యనాడు చందుండు కానరానంతమాతమున 
నాతనికి నాశము లేనల్లీ. మనస్సునకు బట్టువడనంత మాత మున 
బరవస్తువు లేదనుట బుద్ధిహీనత. రాహువు [మింగినచో రవిబింబము 
కానరాదు. రాహువు విడువంగనే యది యథా(పకారము కాననగును. 
అబ్లే ఆత్మకు అవిరతి, విరతి యనునవి అజ్ఞానమువలననే ఉన్నట్లు 
తోంచును. తేటీననీటం [బకివింబము కనిపించును. కలంగిననీట నది 
కనిపింపదు. అల్లే మనస్సు (సశాంతస్థితి నున్నపుడు పురుషుండు తన్ను. 
దాను గనును. ఆళాంతస్థితిని గానలేండు. ఇందియములు యథేచ్భ 
ముగాం దిరిగినచో నవి యనంతదుఃఖములం గొనితెచ్చును. అవి కట్టు 
వడినచో సుఖ మొసంగును. కావున, ఇంద్రియము అను దొంగలబారి 
నుండి ఆత్మను గాపాడవలయును. మెణుంగుటద్దమున ముఖము 
బాగుగం గనంబడున్లే, పొపరహితమైన మనస్సున పురుషుండు తన్నుం 
దాం గనంగల(డు. ధ్యానయోగనిశ్చలమగు మనస్సు గుణములను 
విడిచి శాంతనిర్లుణవస్తువునందుః గలియును, అది పరమపదము. దాని 
కింకం బరము లేదు. 


ఉత్తమజ్ఞానమునకు మాయ మాటగును. దానిని దొలంగించు 
నుపొాయముం జెప్పెద, వినుము. భూమిపై బాదముమోపనిజంతు 
వెటు లేగెనో చెప్పుట యెంత కష్టమో మాయ యిట్టి దని చెప్పుట 


58 మహర్షుల చరిత్రలు 


సాధ్యము కాదు. మాయ గుణముల రూపము, దానిని దూరము 
తొలంగింపంగా, దివ్యజ్యోతి కాననగును. అది కనుటయే తన్ను. దాను 
గనుట. సత్త్వము, రజస్సు, తమస్సు అను మూండుగుణములు పెన 
వేసికొని ఆత్మంబట్టుకొనును. వానిని దైెంచుట వై రాగ్య మనుకొడవలి 
చేతనే కాని మటి యొకవిధమున సాధ్యము కాదు. 


నుజీయు మణులతోను బంగారముతోను, వెండితోను, మట్టి 
మున్నగు వానితోను జేయంబడినయనేకములగు పూసలలో దారమున్నట్లు 
భూతకోటు లన్నింటియందును పురుషుం డుండును. ఒకేభూమిమీంద 
ననేక విధములగు ఓషధులు పుట్టునబ్లై ఒ కేబుద్ధివలన ననేకములగు కర్మలు 
కలుగును, జలము భూమికంటెం బెద్ద; తేజ మంతకంటెం బెద్ద; వాయు 
వంతకంటెం బెద్ద; దానికంటె నాకాశము పెద్ద; దానికంటె మనస్సు పెద్ద; 
దానికంటె బుద్ధి పెద్ద; పృథివ్యాదిపంచ భూతములకంటెను మనో బుద్ధుల 
కంటెను కాలము పెద్ద. కాలాతితు(డై పురుషుం డీ జగములకుం బభువై 
యుండును. ఆతని కాది మధ్యాంతములు లేవు. ఆతం డవ్యయుండు. 
వేదములు, నానావిధవాదములు నతనినే కీర్తించును. ఆతడు భవ 
నాశకు(డు. అనుభవాతీతనుగుశాంతమువలనం గనువట్టునది, సత 
కాశము. అది తబ(పులకుం దిలుకులకు దొరకదు. కర్మములకుం గాని 
సింపదు. ఈ _పకాశము అమృతము, అచ్యుతము, అమలము, అమే 
యము, అవ్యయము, అనంతము, యమాదుల కలవడినచిత్తము 
శమాతిరేకమును పొందగా దీనిని గాంచును.* 


బృహస్పతి అగస్త్యుని (వార్థించుట 


ఇందాదులకుం గాని దేవతలకుం గాని కష్టనష్టములు కలిగినపుం 
డెల్ల బృహస్పతి వారికై యెవ్వ రెవ్వరినసై నం (బార్ధించి వారికి క్షేమము 
నొనంగూర్చువాండు. “వింధ్యవర్వతను పెరిగి లోక్‌ వ్యవహారము తాలు 
మాజు చేయంగా లోకోవ ద్రవము వాటిల్లేను. అప్పు డిం_దాదులను 
వెంటంగొని బృహస్పతి బహ్మకడ కేగి రక్షింపు మని కోరంగా నాతండు 














* భారతము; కొంతివర్వము, 


బృహసృతిమవార్షి 59 


వారి నగస్త్యుని (భార్జింపుం డని వంపెను. బృహసృతివెనుక దేవత 
లెల్లరు భూలోకమునకు దిగి కాశీపట్టణముం జేరి యగస్త్యా_శమమును 
సమీపించి యా మహర్షికి | మొక్కి నిలిచిరి. అగస్త్యుడు వారిక్షేమ మడిగి 
బృహస్పతిని బహూకరించి వచ్చినపని యడిగెను. లోపాముద్రాపకిని 
బృహస్పతి స్తుతించి “బుషివర్యా!ః నీవు (పణనమవు, లోపాము.ద 
వేదవిద్య. నీవు తవన్సువు. లోపొమ్ముద శాంతి. ఈమె స,త్మియ. 
నీవు ఫలము, నీవు సూర్యుండవు. ఈమె చై తన్యలక్ష్మి*. నీ యందు 
(బహ్మతేజము, ఈ మెయందు6 బతివతాతేజము _సజ్వరిల్లుచు లోక 
కేమము గూర్చుచున్నవి, ఈ రెండుతేజములు కలిసి మాకు కేన 
మొసంగుంగాక ” యని వలికి అగస్త్యు నిచే వింధ్యగర్వాపహరణము 
గావించి లోక _శేమునుం గూర్చెను. * 


బృహస్పతి శుకాచార్యు డగుట 

తొల్లి యొకప్పుండు దేవతలకు విజయముపై విజయము రాక్షసు 
లకు పరాజయముపై6 బరాజయము కలుగుచుండుటం గని రాక్షసులు 
తమగురువగు తక్రాచార్యునికడ కేంగి మొబ్దివెట్టిరి. శిష్యవత్సలుం 
డగు వకు. డుపాయ మూహించి శంకరుని గుటీించి తవ మొనరించి 
యాతని కరుణ వడసి మం|తశ కులు సంపాదించి వానివలన రాక్షసు 
అకు విజయము దేవతలకుం బరాజయము సమకూర్చు నిశ్చయించు 
కొనెను. పిదప నాత౦ డేగి శివుని మెప్పించి యాతని సూచన ననుసరించి 
యు[గతప మొనరించుచుండెను. ఇం ద్రుం డీసంగతి యెటింగిత పోభంగ 
మునకై తనకూంతురగు జయంతినిం బు_త్రెంచెను. మహాసౌందర్యవతి, 
యౌవనవతి, గుణవతి యగు జయంతి శుక్రాచార్యుని జేరి యాతనికి 
పశ్రూష లొనరించుచు ననేక సంవత్సరములు గడపెను. తుట్టదుద కాతం 
డామెం గనికరించి కావలసినది కోరుకొను మనంగా నామె యాతనితోడి 
చిరకాల సంగమసౌఖ్యము 6 గోరుకొనెను. అన్నమాట కా దనంజాలక 
శుకుడు సంకేతమందిరమున నామెకోరికం దీర్చుచు వేలకొలంది సంవ 
తరము లుండిపోయెొను, 


* స్మాందపురాణము. కాశీఖండము, 


60 మహర్షుల చరిత్రలు 


ఈ లోంగా బృహస్పతి త|కాచార్యరూపము ధరించి రాక్షనులకడ 
కేగి వారు తనుగురువే యని నమ్మి సేవింప వారికి వేదబాహ్య మగు 
ఆర్హ తమతము ని ట్లుపదేశించెను. ఈ వేద్రశాస్త్రములు వట్టిబూటకములు; 
వోదములకు భేదములకు నవి పనికివచ్చు. గాని ముక్తి సీ సీయంబాలను. 
యజ్ఞముల పేరం జేయు పాణీహింస్క, సురాపానము మిగుల గర్భ ్యములు. 
యుజ్ఞమునం జంపంబడిన పశువునకు మోక్షము వచ్చునంట. అగుచో, 
యజ్ఞక ర్త తనతండినో తల్లి నో యజ్ఞపశవుం జేసి మోక్ష మిప్పింపరాదా? 
ఒకండు పెండ్ల్డమును నె_్తి కెక్కించుకొన్నవాండు; ఇంకొకండు వక్షః 
స్థలమున నుంచుకొన్నవాండు; మలఠొక్కండు నోటిలో మంచుకొన్న 
వాండు, ఈ మువ్వురు మోక్ష వదాత అంట! చ్మితను కాదా? 


మీకు నేను గొప్పమత మొకటి బోధించెదను. దానిని మీ రనుస 
రించితిరా మీకు మోక్షము కలుగును. అదియే అర్హత మతము. ఇందు 
శిఖాయజ్ఞోవవీతము లెల్ల రును ద్యజింపవలయును. ఆచారము మాన 
వలెను. దిగంబరుల్తె యథేచ్చముగ నుండవలయును, జాతి 
మతఠఖభీదము లుండరాదు.” 

ఇట్లు చెప్పి బృహస్పతి రాక్షసు లెల్ల రకు అర్హతమ తము నిప్పించి 
వారినీ ధర్మబాహ్యులను వేదబాహ్యులను గావించెను. ఈ సందర్భ 
మున నిజముగ శుక్రాచార్యుడు తనశిష్యులకడకు వచ్చెను. కాని, 
బృహస్పడిమతము తల 'కెక్కినరాక్షసులు వానిని నమ్మక (దోహియని 
పాఅందోలిరి. బృహస్పతి రాక్షసులను సర్వ(భసష్టులను జేసి యరిగిన 
పిదప్క రాక్షసులు తాము మోసపోయిన సంగతి (గ్రహించి (పహ్లాదపుర 
న్కృృతులైై శుక్రాచార్యుని. (ార్థించి క్షమింప వేండుకొనిరి. ఎట్టకేల 
కాతండు శిష్యవాత్సల్యమున వారి కేచ్చినశాపమున కవధి యేర్చజిచి 
యాదరించెను, * 


బృహస్పతి మమతం గూడుట 


బృహస్పతి పన్నిన కుటిలనీకిమూలము గాల దనశిష్యులు తన్ను. 
ధ్టజకరించి యవమానించిరని దానికిం గారకుం డగు బృహస్పతి 


™ పద్మపురాణము, బ్రహ్మాండ 'వరాణము ల 


బృహస్పతిమహర్షి 61 


యధర్మముగ మాతృసమానం గూడి శాపపాపహతు. డగుంగాక యని 
శుక్రాచార్యు(డు శపించెను. ఈ శాపము కారణముగా బృహస్పతి సర్వ 
విద్వద్వరేణ్యుం డయ్యు, సర్వధర్మవిదుడయ్యు సర్వము మజిచిన 
వా౭డై తిరుగుచుండెను. భూతము సోకిన మానవునివలె, సురాపాన 
మున మద మెక్కిన త్రాగుంబోతువలె బృహస్పతి వివేకవిహిమండయ్యెను. 
ఆహా! సత్పురుష శావ మెంతవాని నెంత హీను. జేయును ! 


ఇట్టుండంగా నొకనాండు బృహస్పతి యన్నయగు ఉద థ్యున్నాశము 
మున కేగెను. అట, ఉతథ్యుండు తీర్థయాత్రల కేగియున్న కారణ 
మున నాతనిధర్శవత్నియు, అసమానలావణ్యవతియు, విశేషించి గర్భ 
వకియు నై న మమతాదేవిని గాంచెను, శాపోపహతు. డగునా సుర 
గురునకు గామమోహము కలిగెను. ఏకాకినియై యున్న యా సాధ్వి 
మజంది కతిథిపూజ చేసి యాదరించెను. అంత బృహస్పతి మదధసా 
తురుండై యామె కరము బట్టి రతిసుఖ మిమ్మని బలవంత పెట్టెను. ఆమె 
నిశ్చేష్టయై తాను గర్భిణియై “యున్నసంగతి యు మాత్పసమాన రై యైన 
సంగతియు నాతనికి గుర్తునకుం దెచ్చెను. ఐనను, శుకశాప తిమిర 
బద్ధంం డగు దేవగురున కది యసమంజసముగ. దో౭వలేదు. అందుచే 
నాతం డామెను బలవంతమున శయ్యకుం దార్చి రమించి కామోపశమ 
నముం గావించుకొనెను. తత్పతితవీర్యమును మమతాగర్భస్థుం డగు 
శిశువు వెలికిం దన్ని వేసెను, అమోఘ మగుబృ్బహసృతి వీర్యము నేలపై 
బడి తదనంతశ క్రివలన వెనువెంటనే బాలు: డయ్యెను. ఈ బాలుని 
మమతాబృ్బహస్పతు లిరువురును విడిచి వేయగా భరతుం డనురాజు 
తీసికొనిపోయి పెంచెను, ఈతండే భరద్వాజు. డయ్యెను. 


బృ హస్పతికి ఉతథ్యుని శాపము 


తీర్థయా(త్రలనుండి తిరిగివచ్చిన ఉతథ్యునకు భార్యయగు మమత 
జరిగిన సంగతి యంతయు. దెలిపెను. ఆత డాశ్చర్యవడి సోదరుని 
చేష్ట కసహించుకొని బృహస్పతిభార్య నొరుండు రమించునట్లును, 
బృహసృతి యవమానదందహ్యమానమానసు. డగునట్లును శపించెను. 


62 మహర్షుల చరిత్రలు 


బృహస్పతి అయోనిజ యగుతార యను సొందర్యవతిని వివా 
హమై యామెతో గార్హస్థ్యసౌఖ్యము అనుభవించుచు నుండెను. కొంత 
కొలమునకు శశాంకుండు వచ్చి బృహస్పతికి శిష్యుండై తారాబ్బహస్పతుల 
కత్యంత పీముపొంతుం డయ్యెను. బృహస్పతి యేకసంధ్యాగాహి 
యగునాతనికి సమస్తశాస్త్రములు నేర్చుచుం (బాణసమముగాం జూచు 
చుండెను. ఇట్లుండ నిం్యదుండు చేయు యాగమున కేగుచు బృహసృతి 
తారాశశాంకుల నింటికడ విడిచి చనెను. పరస్పర  కామోపహతు 
అగు న య్యిరువురకు యఖేచ్భా వ్యభిచారమునకు. దగిన యదను 
అభించెను. మహాపత్మివత యయు్య్యు. దార భర్హకుం దగిలినళాపము 
కారణముగా సుతనము డగు శశాంకునిం గూడి యాతనివలన గర్భము 
ధరించెను. బృహసృతి తిరిగివచ్చి జరిగిన సంగతి |గహించి యిరు 
వురినిం జీవాటులు పెట్టి శశాంకుని బంపివేసెను. తరువాత నాతండువచ్చి 
యేకాంతముగ నున్నపుడు తారను దీసికొనిపోయెను. తార బుధుం 
డను కుమారునిం గనెను. బృహస్పతి తన భార్యను దన కిప్పింపు డని 
ఇం_దాదులతో డను (బహ్మాదులతోడను మొటివెట్టు కొనవలసివచ్చెను. 
చంద్రుండు తార నిచ్చుట కంగీకరింపని కారణమున నిరుపక్షముల వారికీ 
ఘోర మగుపోరు సంభవించెను. అపుడు (బహ్మ వచ్చి శళాంకు 
నొప్పించి అయోనిజ కావున అవవిిత కాని తారను తిరిగి బృహసృతి 
కిప్పించి యిరువక్షములవారికి సఖ్యము నెల పెను. 


బృహస్పతికి( దారవలన సుతుడు కలుగుట 


ఈ ప్రకారము వరహ స్తగతయైన తార తిరిగి బృహస్పతిహ_స్త 
మునం బడెను, శాపకిమిరము వై తొలంగినకారణమున నామె మహాపతి 
(నతయై యింకం దవ్వు దారులు (తొక్కక బృహస్పతినే సేవించుచుండెను. 
అసమానలావణ్యవతి యగునా మెకు బృహస్పతి దయవలన గర్భము 
నిలిచెను. కాలక్రమమున నామెకు కచుం డను కుమారు6 డుద్భ 


వించెను, 


బృహస్పతిమహర్షి 63 


కచుండు పెరిగి పెద్దవాం డగుచున్న సమయమున శుక్రాచార్యుని 
మృత సంజీవనీవిద్యవలన రాక్షసులకు విజయము, దేవతలకు. బరాజయము 
కలుగుచుండెను, ఉపాయాంతరమున మృత సంజీవనీవిద్య (గహింప 
వలె నని నిశ్చయించుకొన్నదేవతల కందులకు. దగినవాండు అభింపం 
డయ్యెను. తుదకు బృహస్పతియనుమతిం గొని సురలెల్ల రుం గచుని 
(వార్థించి జృకాచార్యునికి శిష్యత్వము నెజిపి మృత సంజీవనీవిద్య పరి 
(గ్రహించి రమ్మని పంపిరి. కచుండు దేవహిత్తై షియై యేగి శ్యకా 
చార్యునికి మిగుల నిష్టుండై మెలంగి యాతనికూంతు రగుదేవయాని 
వలపునకు నిలయమై తుదకు బోయిన పనిని సాధించుకొని వచ్చెను. 


బృహస్పతి యిచ్చి నమాట దాటుట 


మరుత్తు డనురాజు యజ్ఞము చేయం దలంచి బృహస్పశికడ క్షిగి 
భయభక్రియు కుల నమస్మరంచి తన యజ్ఞమునకు యాజకత్వము 
వహింపు మని హార్థించెను. బృహస్పతి తన యంగికారమును దెలిపి 
యజ్ఞసంభారములను సమకూర్చుకొన మరుత్తున కనుజ్ఞ యిచ్చెను, 
మరుత్తుండును సురగురువు తన యజ్ఞమును నిర్వ ర్తింప నంగికరించె నని 
యవరిమితానంద మంది సర్వసంభారములు సమకూర్చుకొనం దొడం 
గెను. ఇంతలో అనూయ్యాగస్తుండగు ఇందుం డీవిషయ మెటింగి 
గురువుకడ కేగి తానే యజ్ఞము చేయుదు ననియు నా యజ్ఞమున 
యాజకత్వము వహింవవలయునే కాని మానవుం డగు మరుక్తుని 
జన్నుము నడపింప వల దని (ప్రార్థించెను. శిష్యవత్సలుం డగుబ్బహస్పృతి 
యాతని ననునయించి తాను మరుత్తుని యజ్ఞమునకు బో ననియు, 
ఇం(దుని యజ్ఞమునే నడిపింతు ననియు శపథము చేసెను. 


ఇంతలో సర్వసన్నా హములు సమకూర్చుకొని మరుత్తుండు దేవ 
గురువునకు వచ్చి యజ్ఞ మారంభింపంజేయు మని న్వర్తమాన మంపెను. 
దానికిం దాను రాంజాొల ననియు నింకొకనిం బిలిచి యజ్ఞము నడిపించు 
కొను మనియు బృహస్పతి మరు త్తునకు వర్తమాన మం పెను. బృహస్పతి 
(పతిజ్ఞాభంగమునకు మరుత్తు డెంతయు వగచి కింక _ర్రవ్యతామూఢు(డై 


64 మహర్షుల చరితలు 


యుండంగా నారదమహర్షి విచ్చేసి బృహసృతితమ్ముండు మహాయోగి 
యగు సంవర్హుని బిలిచి యజ్ఞ మొనరింపు మని సూచించి సంవర్తునిం 
గనుంగొను కిరు, ఆతనిని వశవఅచుకొనువిధము. దెలిపి వెడలెను, 
మరుత్తు డమితానంద మంది యటు లొనరించి సంవర్తుని బహుగౌరవ 
ముగా దీసికొనివచ్చి యజ్ఞ మారంభించెను. 

ఈ సంగతి తెలిసి యిందు డనూయపడి యెల్లైన యజ్ఞవిఘ్న ముం 
గావింపం దలంచి బృ హస్చతియే వచ్చి యజ్ఞము సడిపించు ననియు, 
సంవర్తు నిం బంపివేయు మనియు మరుత్తునకు వారం బంపెను, 
మరుత్తు డంగికరింపం డాయెను. ఇందుండు కోపించి వృజాయుధ 
మును బంపెను. మరుత్తుండు సంవర్తుని శరణుచొచ్చెను. సంవర్తుండు 
వ్యజాయుధము నాపివేసి గాలివటమువలె గిరగిర దిరుగుచు నొక్కచో 
నుండిపోవ శాసించెను. అది నిర్వీర్యమై నిలిచిపోయెను, పిదవ్క 
నిం్యదబృహస్పతులకు బుద్ధివచ్చి తాము స్వయముగా వచ్చి సంవర్తుని 
క్షమాభిక్షము. గోరిరి. సంవర్తుండు వారి నాదరించి మరుత్తునియజ్ఞ 
మును నిర్విఘ్నముగను దివ్యసుగను జరిపించెను. మరుత్తుండు 
వారిని బూజించెను. ఇందబ్బృహస్పతులు సంతోషించి వెడలిరి.* 


బ్బ హస్పతి శనిపీడ నందినకథ 


బృహస్పతి దయాళువై భూ జనులకు జ్ఞాన మువదేశించి బాగుచేయం 
దలంచి నర్మాదా నదితీరమున. గల యొకపట్టణము. జేరి “వాచస్పతి” 
యని తనవాజ్ని పుణతకుం బేరువడస్కి శిష్య్యపశిమ్యులం జేరందీసి వారికి 
సమ స్తసొకర్యములు స్వశక్రివలన సమకూర్చుచు నుండెను. పెక్కురు 
జిజ్ఞాసువు లామహనీయుని శిష్యులై_ పెక్కు జ్ఞానరహస్యము లాతని 
వలన నెటింగి సంతోషించుచుండిరి. 
ఇట్టుండ, ఛాయాసూర్యతనయుం డగుశని తం|డిని జేరి తనకు 
విద్యాబుద్ధులు గజిపువిబుధగురుం డెట నున్నా. డని (ప్రశ్నించెను. 
సూర్యుండు “వత్సా! నీకు విద్యాబుద్ధులు గజపం గలదిట్ట యొక్క 
బృహస్పతియే. ఆతం డిపుడు నర్మ్శదాతీరమందలి నగరమున గురుకులా 


* భారతము, అశ్వమేధపర్వము 


బృ హస్పతిమహర్షి 65 


(శనుమును నిర్మించి నీర్యర్తించుచు సకల జనులకు సర్వవిషయములు 
చెప్పుచున్నాండు. నీవాతని న్మాశయించి తగిన విద్యలను (గ్రహించి 
రమ్మని పంపెను, 


శని విద్యార్థియై విపబాల వేషమును ధరించి బృహస్పతి యున్న 
కడ కేతెంచి యాతనికి సాష్టాంగ మెజంగి తాను కపిలవంశీయుండ 
ననియు జ్ఞాన మాశించి వచ్చితి ననియు. దనకు సర్వవేదశా స్ర్రములు 
బోధించి జ్ఞానము నొసంగు మనియు (వార్థించెను. వాచస్పతి 
యానందించి శిష్యునిగాం జేర్చుకొని యాతనికి సర్వవిషయములు 
చక్కగ నేర్చెను. ఆతం డనతికాలముననే విద్యార్థుల కెల్ల మిన్నమై 
@ aa) మా 

బుద్ధివిశారదతను గురహృదయ మాకర్షించెను. 


ఇంత బుద్ధిమంతుండు వీ డెవండా యని బృహస్పతి యొకనాండు 
దివ్యదృష్టిని జూడ నాతండు సూర్యతనయుం డగు శనై శ్చరుం డని 
స్పష్టముగాం గాననయ్యెను. బృహస్పతి యాతనిం బిలిచి “నీ వసత్య 
మాడి నా వలన విద్య లభ్యసించితివి. ఆ దోషమువలన నీకుం (గూర 
దృషియు, సర్వజనపీడొకరుం డను దుష్మీ_రియుం గలుగు నని 
శపించెను. అది విని శని “*నాపీడ నీకును దప్ప” దని _పతిశాపమిచ్చి 
“ఏమైనను నీవు నాకు గురుదేవుండవు. కాన, నాపీడ నీకు (బమాద 
హేతు వెంతన్మ్శూతము కొకుండు ” నని పలికి బృహస్పతిని | బీతునిండేసి 
వెడలిపోయెను. 


బృహస్పతిశాపమువలన శని పొష్య్రగహము, [కూరదృష్టి 
యుతుండు నయ్యెను. శని |ప్రతిశావమువలన నొకనాండు బృహస్పతికి 
రాజశితహంత యను నిరాపనిండ రాయగా నాతని కా దేశపురాజు మరణ 
దండన విధింపవలసియు నేమియు నగనలేక విచారించుచుండెను. ఇది 
యంతయు శని(గహదోష మని బృహస్పతి మనమున శనిని ధ్యానిం 
పంగా నాతండు గురుని గౌరవించి యాతడు నిర్దోషి యనియు, రాజ 
శిశు వూయెలలో సురక్షితుండై యున్నాండనియు నశరీరవాజీచే వెల్ల 
డింపంజేసెను. బృహస్పతిని రాజు మంతులు నెల్లరు గౌరవించి 
క్షమాభిక్షము కోరిరి. “ఇడి మీ తప్పుకాదు. ఎంతటివారికీని శనిపీడ 

భా 6.0 


66 


మహర్షుల చరితలు 


తప్పదు. నాకును దప్పలొదని బృహస్పతి యందఅ నోదార్చెను. 
శని యటం (బత్యక్షమై గురుపాదముల. బడి క్షమింప వేడుకొనెను. 
దేవగురు వాతని నాదరించి యు త్రముల జోలికి బోవల దని హెచ్చ 


రించి వీడుకొలి పెను* 


బృహసృ్పతిస్మృతి 


బృహస్పతి చెప్పినధర్మము అన్నియు “బృ్బృహసృ్పతిస్మృతి 29 


యనుపేర విలసిల్లుచున్న వి. ఇంద్రుడు బృహస్పతిని జేరి భయభక్తు 
అతోం దనకు ధర్మములు చెప్పు మని (పొర్థించుటయు బృహస్పతి కరు 
జించి యాతనికి ధర్మములు వివరించె ననియు నిందు గలదు, 


అలల! 


బృహస్ఫతిస్తుతి 

“నమ స్ఫురేంందవంద్యాయ 

దేవాచార్యాయ శే నమః, 
నమ స్తేఒనంతసామర్థ్య 

వేదసిద్ధాంతపారగ t 
సదానంద నమ సేసు 

నమ యు చ 
నమో వాచస్పతే తుభ్యం 

నమ స్తే పీతవాససే, 
నమోఒద్వితీయరూ పాయ 

అ౦బకూర్చాయ కే నమః, 
నమః (ప్రహృష్ట నేత్రాయ 

వ్మిపొణాం పతయే నమః. 


న. 
. 
eases eer tee 081 6122023 re re 2౪450 ఇ౮68 412223 2672444244 12071622 tare PHAR 262412, అక 


శివప్పరాణమ్ము సనతు్కుమారసంహిత_ 


బృహస్పతిమహర్షి 67 
నమో భార్షవశిష్యాయ 
వివన్న హితకారిణే, 
నమ స్టే సురసై న్యానాం 
వివత్తితాణహేతవే. 
బృహస్పతిః కాశ్య పేయో 
దయావాన్‌ శుభలక్షణతి 


అభీష్టఫలద శ్రీమాన్‌ 
తభ గ్రహ నమోస్తు తే,” 


వంహ రుల చరిితలం 


మంకణమహర్తి 


జననము 


తొల్లి మాతరిచ్వు డను తపళ్శాలి సుకన్య యనుకన్యను బెండ్లి 
యాడి యామెవలన నొకసుపు త్తు ని గాంచెను. ఆతండు మంకణుం 
డనియు, మంకణకుం డనియు నామముల నొప్పి, వయసు వచ్చినంతనే 
తలిదండుల యనుజ్ఞ గై కొని వెడలి స స్పసారస్వత మనుతీర్థపదేశమున 
నాశమమును తపోనిమి త్రము నిర్మించుకొనెను, 


ఆ|శమము 


స|ద్భహ్మ చారి, సత్తవః |పవణుండు నగుమంకణమహార్షి యా|శ 
మము నానాద్విజగణ సమన్వితము. అందు బదరముల్కు ఇంగుద 
ములు, కాశ్శర్య, స్లక్ష, విభీతక, అశ్వత్థము అను వివిధ వృక్షములు, 
కంకోలములు, పలాశ, కరీరు, పీలుజాతుల చెట్లను బహునునోహర 
భంగులం బెరిగి యా |వదేశము నతిమునోజ్ఞ మొనర్భెను. అందుం 
జెరిగిన కదళీవనములో జలవాయుఫలపర్జాహారులు, దంతోలూఖలికులు, 
అశ్మకుట్టులు వానేయులు నగుపెక్కు విధముల మునులు జపతపో 
ధ్యానాసక్షులై నివసించుచుండిరి. వారి యునికీ వలన ఆ (ప్రదేశము 
నిరంతర  స్వాధ్యాయఘోషతోను, సాధు మృగశతములతోడను, 
అహింసకులు, పరమ ధర్మపరులు నగుజనములతో నొప్పొరుచుండెను. 


స ప్పసారస్వతము 
పూర్వ మొకవ్పుడు _బహ్మ బుషీశ్వరుల నెల్ల రిని బిలిపించి 
సర్వకామసంసిద్ధిదమగు స క్క యాగము నొకదానిని జేయ సమకష్టెను, | 


యజ్ఞదిక్షికుండై ము... డుండంగా. గొండటు బుషులు సరస్వతీనది. 
యరీం (అవహింపనిలోవము దక్క నింకేలోవము లేదనుకొనిరి. ఆ మాట 


మంకణమహర్షి 69 


విన్న |బహ్మ బుషులయెడ దయాళువై సరస్వతిని న్మరించెను. వెంటనే 
సరస్వతి పత్యక్షమై “స్మువభ* యనుపేర నటం _బవహించెను. 
మహర్షు లెల్ల రు నానంద భరితులై రి. 


తరువాత, నై మిశారణ్యమునులు సత్రయాజుల్లై తన్ను 
(వార్థింపంగా సరస్వతి వచ్చి “కనకాక్షి? యనుపేర నటం (వహించి 
వారికి సంతోషమును సమకూర్చెను. 


మజియొకవ్పుడు గయు6 డనుమహారాజు యజ్ఞముచేయుచు 
యాగదీక్షితుండై యా సరస్వతిని (_ార్థింన నామె విచ్చేసి కరుణా 
కటాక్షము మెజయ గయదేశములం దడుపుచు “విశాలి యనుసేరం 
(బవహించెను. 


ఇంకొకప్పుడు ఉద్దాలకుం డనుమహర్షి యజ్ఞముజేయుచు మునీం 
_దులకుం జేతో మోదము కలిగించుకొణ కామెం (బార్థింప సరస్వతివిచ్చేసి 
వల్కలాజినథారు లగు మునివరుల కోరికచొప్పున “మనోరమ” యనుపేర 
నటం (బవహించెను, 

తదుపరి, కురుక్షితమున కురువు చేయు యాగవేశం |బత్యక్షమై 
సరస్వతి “నురేణువు* లేక *సురతన్వ ? అనుపేరం _(బవహించెను, 


మజియొకప్పుడు వసిష్టమహర్షి చేయు యజ్ఞమునకు. బిలువంబడి 
సరస్వతి * ఓఘవతి * లేక *ఓఘమాల” యనుపేరం _(బవహించెను, 


ఇంకొక్క వేశం బరమేష్టి చేయు యజ్ఞ వేళల విచ్చేసి సరస్వతి 
“విమలోదక * *సువేణి యను పేళ్ళతో రెండువిధముల6 (బవహించెను, 


ఈ యేడునదులు కలిసినతావే సారస్వతతీర్థము. అధియే మంకణ 
మహర్షి యేర్పజుచుకొన్న ఆ శ్రమోపాంత[వదేశము. 


మంకణునిమహిమ 


మంకణమహర్షి యస్థలితవీర్యుడై ౬ గౌమార (_బహ్మచర్యమున 
నుండంగా నొకనాండు సరస్వతీనదిలో స్నానము చేయుచుండంగా 


70 మహర్షుల చరిత్రలు 


సమీపమున నొకయప్పరస అతిమనో హరదే హసొందర్యము దిశల? 
(బకొశీంవ దిగంబరయై కానవచ్చెను. ఆమెను జూడంగనే మంకణునికి - 
వీర్యస్థలనము కా నుండెను. మవితపుం డగునాతండు వీర్యము నొక 
కలశమున విడిచి తీసికొనిపోయి కాపాడెను, ఆ కలశమున నా వీర్య 
మేడు శకలము అయ్యెను, [కమముగా నందుండి వాయువేగుండు, 
వాయుబలుండు, వాయుఘ్ను (డు, వాయుమండలుండు వాయుజ్యా 
లుండ్కు వాయురేతుండ్కు నాయుచ[కుండు అను నేడుగురు మహర్షులు 
జనించిరి. వీరే తరువాత మరుద్గణములకు జనకు అయి విలసిల్లిరి, 
దీనితో మంకణుని నుహిమ ముల్లోకముల వ్యాపించెను. * 


మంకణుని మహిమ నృత కము 


తపః |పవణుం డగుమంకణుని శరీరమున కొకవ్పుడొక దర్భ 
(గుచ్చుకొనెను, దానినుండి యాశ్చర్యకరముగా శాఠకరసము 
(సవింవం దొడంగెను, అది చూచి యాతండు మిగుల సంతోషించి 
తన తపము మిక్కిలి శక్తివంత మైనదని యానందాతిరేకమున 
గంతులు వేయుచు నృత్యము చేయం దొడంగెను.  ఆతనితోపొటు 
జంగమస్థా వరము లన్నియు నొక్క పెట్టున ముగ్ధమై నృత్యముచేయ 
మొదలిడెను, దానితో గొప్పకోలా హలము బయలుదేజెను. తెగతెంపు 
లేని యా మహర్షినృత్యము; దాని ననునరించిన యావజ్ఞంగమస్థావర 
కోటినృత్యము కారణముగా లోకములు తల్ల డీల్ల (జొచ్చెను, దేవతలు 
గజగజలాడిరి. అపుడు (బహ్మాదులు మహర్షులం దీసికొని మహాదేవృం 
డగుశీవుని దర్శించి యా మహర్షి నృత్యము నాతనివెంట సకలస్థావర 
జంగనునత్యము దానివలన గలిగిన లోకోవదవము విన్నవించు 
కొని యానృత్య మా౭గిననే కాని లోకమున స్టీిమిత ముండదని 
'ఘోషించిరి. 


మహేశ్వరుండు వారి కభయ మిచ్చి వెంటనే మంకణుండు తపము 
చేయుప్రదేశమునకు విచ్చేసి దేవహితముంగోరి “మహాత్మా! తవః 


* భారతము ఆర ణ్యపర్వమ్ము, శల్యపర్వము, 


మంకణమహర్షి 71 


(పధానజివనుండగు నీ కీనృత్య మేల? నీ వింతహర్షభరితుండ వగుటకుం 
గారణమేమి”? యని యడిగెను, “మహాత్మా! నాచేతినుండి శాక 
రసము |సవించినది, అదియే నానృత్యమునకుం గారణ” మని 
మంకణుండు బదులు చెప్పెను. వెంటనే మహేశ్వరుండు “ఇది యెంతటి 
విశేషము? తపము లిట్టీవే? చాలు నర్తనము మాను” మని యా ముని 
యంగుష్టమును తన (వేలితో గీజెను, ఆ గాయమునుండి మంచును 
మించిన బూడిద కాజెను. తత్టణము మంకణుండు మహేశ్వరుని పొద 
ములపై (వాలి తనతపోగర్వ మణంగిన దనియు. దన్ను క్షమించి 
తనకు దపః పతనము కలుగపండం జేయు మని- 


“దై వమెల్లం దలంప నీవ సమ_స్తజ 
గంబులకుము నేడుగడయు నీవ 
కర్మఫలదుండవును గర్మ_సదుండవు 
నీవ కరుణ నన్నుంగావు మభవ 1” 


భార్మ శల్య, ౨ ఆ. ౧౬౨, 

అని మటీమటీ (పార్థించెను. 
అంత శివుండు ప్రసన్నుడై మంకణుని తసః[పభావ మక్షీణ మగు 
నట్లు తాను స ప్తసారస్వతమున నిలిచి దానిని సేవించువారి కిహపరము 
లిచ్చెదననీ వరమిచ్చి చనెను. అంతట మంకణ మహర్షి నృత్యము 


మానెను. అతనితో స్థావరజంగమ (పకృతి యంతయు నృత్యము 
మానెను. జగముల సంక్షోభము శాంఠించెను, * 


మంకణుని కుమారునికథ 


మంకణమ హారి పరమగుణో త్తరుండయి కాల కమమున నొక 
కన్యం బెండ్లాడి గృ హస్థధర్మముల ననుపమానముగా జరిపి యొక 


శభారతము. వద్మపురాణము ఆదిఖండము, 


72 మహర్షుల చరితలు 


సుపుశుని గాంచెను. అతండు అకథుం డనుపేరం బెరిగి యు క్ట 
వయసు డయెను. 


అకథుండు వయసు గన్నంకఠనే సుకోభన యనుకన్వ్యామణీని 
గాంతగా (గ్రహించి తపోజీవనము గృహస్థజీ వనము సమ్మిళిత మొనర్చి 
కపోతవృత్తిని జీవించుచుండెను. ఆ పుణ్యదంపతులకు యదృచ్చా 
లాభసంతుష్టి న్యాయపథ గమసము రెండే సంసారమున ము క్తిసాధ 
నము అయ్యెను, అన్యాయ మార్గమున లభించినది మేరువంత బంగార 
మైనను పొరు ముట్టరై రి. 


ఒకప్పుడు న్యాయమార్గము న నా దంపతుల కన్నము దొరక 
దాయెను. అందుచే వారై దుదినము లువవసెంచిరి. ఆజవ నాండించుక 
యన్నము వారికి లభించెను. అదియే పదివే అనుకొని ఆకథుం 
డాయన్నమును దేవతార్చన మైనపిదప రెండుఖభాగములుచే సెను, 
సుశోభన పతి కాకు వైచి యందులో సగ మన్నమును వడ్డించి యార 
గింపు మనువేళకు “ అమ్మా ! అతిథిని” అను కేక వారికి వినంబడెను, 
అకథు౭డు వెంటనే లేచి ద్వారముకడ కరిగి అతిథి నతిగొరవమునం దీసి 
కొనివచ్చి తనకయి వడ్డించుకొన్న యాకున. గూర్చుండం బెట్టి యాతని 
చేత నాపోశన వడ్డించెను. ఆ యతిథి ఆ యన్న మారగించి యా దంవ 
తుల నాశీర్వదించి వెడలెను. 


ఇంతలో నింకొక యతిథి యంగవికలుండయు్యు ననువమళతే జ 
స్వియై వచ్చి యాంకలి గొన్న వాడ; నన్న మిడుం డని (పార్థించెను. 
ఆకథుండు వెంటనే లోని కరిగి తన కాంతను బిల్చి “కొంతా! మిగిలిన 
సగ మన్నము రెండుథాగములు చేసి యొకభాగ మతిథి కీడి రెండవ 
భాగమును నీవు తిని ప్రాణములు నిలుపుకొను” మని పలికెను. అంత 
నాసాధ్వి “నాథా! _పొణబంధువై న అతిథిని, _పాణాధికుండై న వతిని 
విడిచి నేను తిందునాః మీ యుభయులకు వడ్డించెదను, కుడువుండు. అది 
పతివతనగు నా ధర్మము। 


మంకణమహార్డి 73 


“తాను జేసిన ధర్మంబె తన్ను. గాన 
వలయుంగాని మజొక్కం డెవ్వండును రాండు 
కంఠమున. జుట్టి పొాశంబు.ల గాలభటులు 
కనికరము లేక లాగెడి కాలమందు” 
పద్య. పాతాళ, ౨౨౪౫ 
అని పలికెను. 


అకథు. డా పలుకుల కొనండించి 6 గృహస్థ ధర్మమతిథి పూజ, 
కావున ముందు మన మతిథికిం గడుపునిండ బెట్టి తద్భుక్త శేషాన్న 
మేమైన నున్నచో మనసంగతి చూచుకొందము. నీవు సర్వము సిద్ధము 
చేయు” మని భార్య కాదేశించి యతిథిని లోనికి. గొనివచ్చి పీంట వేసి 
కూర్చు౦డం బెట్టంగా నామె పాత్ర యుంచి యం దన్న మంతయు 
వడ్డించి భుజింపం |బార్జించెను. ఆ దంపతుల యతిథిపూజావిధానమున 
కత్యంత మలరి యా యతిథి శివుండై నిలిచెను. ఆ దంపతు లాతని 
పాదములం బడి యాతని వదపంకజభ క్రి నిమ్మని _ప్రార్థించిరి. శివుడు 
వారి కా వర మమ।గహించి యదృళ్యండయ్యను, * 


* పద్మ ప్పరాణ ము పొతాశఖండము, 


వంహర్తంలచరి. తలం 
మృగశృ్ళంగమహార్షి 


(వత్సమహర్షి 


వత్సుగని జననము 


తొల్లి కృతయుగమున రథంతరకల్పముందు కుత్ఫుండను వి|పో 
_త్తముండు విరాజిలుచుండెను. వేదళశాస్త్రాదివిద్యల నేర్చి యాతండు 
కాల కమమున కర్ట్వమ్మప్రజాపతికన్యకలలో నొకతెను ధర్మపత్ని గాం బర్విగ 
హించి గార్హస్థ్యధర్మముల నద్వితీయముగా నడపించుచుండెను. ఇట్లుండ 
నా మహనీయుని దయవలన గర్భము ధరించి యాతనిపత్ని నవమాస 
ములు నిండినంత నొకసుపుతుని గాంచెను, ఆతనికి వత్చుం డను 
పేరిడి తల్లిదండులు పెంచిరి. ఆతండు యుక్తవయస్సు గన్నంతనే 
ఉపనయన మొనరించి కుత్చుండు |బహ్మచర్యాశమమును నడవ నాతని 
నియోగించెను, 


వత్చునితపశ్చర్య 

వత్సుండు (బహ్మచర్యాశమధర్శముల నతి శద్ధాభ కుల నిర్వ 
హించుచు దై వికముగా నొకనా౭డు కావేరీతీరమునకు వచ్చెను, సము 
దము జేరునదులలో ఉదగ్వాహినులు వశ్చిమవాహినులు (వశ సము 
అనియు; అవి పవిశ్రముచేయు భూభాగములు నివాసయోగ్యము 
అనియు నెటింగినకారణమున, పశ్చిమముఖముగా౬ |బవహించుకానవేరీ 
వవితతీరమున నాతడు నివసింపం దొడంగెను. ఆతం డట నుండి శాస్త్ర 
విధుల ననుసరించి స్నానజప తపోధ్యానపరాయణుండైై మూండు 
మాసము లుండి తత్త్యజ్ఞానసంవన్ను. డై నంత మసనుత్వమును విడ 
నాడి బయలుదేటీ పోయి సహ్యజానది కు త్రరభాగమునం గలనారాయ 
ణ్మాదియందు నివాస మేర్చలుచుకొని శ్రపశ్చర్యకుం గడంగెను, 


మృ గశ్చంగమహార్షి 75 
వత్సునకు మృగశ్చంగుం డనుపేరు కలిగినవిధము 


నారాయణ్యాదికి సమీవమునం గల్యాజతిర్థ మనువవ్విత్ర తీర్థ 
ముండెను. ఆ తీర్థమునం (బతిదినము స్నానము చేసి యాత( డుగ 
తపమునకుం గూర్చు౦డి ఆత్మజ్ఞానసంపన్ను౯డై యానందమున 
సర్వము మథజిచి సమాధి నిమాలితాక్షుండై యుండెను, ఇట్లు కొంతకొల 
మగుసరి కాతనికి దేహస్మృతియే పోయెను. ఆశనిశరీర మెండుకట్టెవలె 
నిలిచియుండెను. ఆ ప్రాంతమున విహరించు లేళ్ళు ఆ తీర్థమునందలి 
నీళ్ళు తాగి తమశ్చంగములచే _మోడువలె నున్న బుషిశరీరమును 
జాయుచుండెడివి. ఆ మహనీయున కిది తెలియనే తెలియదు. ఇట్లను 
దినము మృగశ్శ్ళంగముల జాపుడుపడుచున్నను తెలియనిస్థితిలో 
నాతండు పె క్కేండ్లుండెను. సమీపమున6 గల బుషు లీచ్నితము. 
జూచి యాతనికి మృగళ్ళంగు. డనుపే రిడిరి. 


వత్సునకు విష్ణువు [ప్రత్యక్ష మగుట 


ఇ ట్ల నేకవత్సరములు గడచినపిదవ వత్సునితపమునకు మెచ్చి 
విష్ణుమూర్తి వచ్చి యాతనిసహస్రార మంటంగనే వత్సుడు కన్నులు 
తెటిచి యెదుటం (బత్యక్షమైననారాయణునికి భయభ క్రి శద్ధావినయవిథే 
యతలతో సాష్టాంగనమస్కార మొనరించి, ఆనందవిశేషమున నొడ 
అంతయు గగుర్పొడువ ఆనందవాష్పములు జలజల రాలం గడుభ క్రి తో 
నాతని నిట్లు స్తుతించెను. “దేవాదిదేవా ! ధర్మన_స్థావనార్థము "నీవు 
భూమి నవతరించుచుందువు. విశ్వసృష్టిస్థితిలయములు సిచేతిలోనిపి 
జక్క (డ వయ్యు॥ బెక్కురూపముల6 జెలువారు చిత్స్వరూపుండవు. నివు 
అణువుకంటె నణువవు; మహత్తుకంటె మహత్తువు, అ మేయుండవు, 
నిర్వికారుండవు. నిర్గుణుండవు. నిన్ను నేను శరణుచొచ్చెదను. నన్ను 
నీవు కాపాడుము.” 


హరి కరుణించి యాతనితో నిట్లనెను; వత్సా! ని భక్తికి మెచ్చి 
తిని. నీ తవళ్ళక్తికి దర్శన మొనంగికిని, నీవు భ విష్యజ్ఞన్మ సున బుభు 
వనుమహర్షివై జన్మించెదవు. ఆది నీకుం గడపటిజన్మ. నేంటివణకు నీవు 


76 మహర్షుల చరితలు 


(బహ్మచర్యమున బుషుల సంతోష పెట్టితివి. ఇల్లీ యజ్ఞములచే దేవత 
లను సంతానముచే పితృదేవతలను సంతోషపెట్టుము. ” వత్సుం డమితా 
నందమంది పరమేశ్వరుని యవ్యాజవాత్సల్యమున కంజలి ఘటించి 
యాతనీ నా తీర్థమున నిలిచియుండం (_బార్థించెను. శౌరి యట్లీ యని 
యాతని ననుగహించి యదృవ్యం డయ్యెను, 


మృగశ్ళంగు6 డింటి కేంగి తలిడండులకు జరిగిన సంగతి 
యంతయు. దెలియంజెప్పి వారి నానందపటిచి వారికి సేవబేయు 
చుండెను. కుత్చుం డొకనా(డు తనమి్నిితుండైన ఉతథ్యునకుం దన 
ప్యుతుని వృత్తాంతమును వినిపించెను. ఆతం డమితానంద మంది తన 
కూంతురు సువృత్త యనునామె మూండు సంవత్సరము అబ్లి మాఘ 
మాసస్నాన మాచరించి వ్రతము సలిపె నని వివరించి సువృత్తను 
వత్సున కిచ్చి వివాహముచేయ నూహించెను. కుత్చుం డాతనియూహ 
_గహించి తనపుత్తుంన కొతనిపు త్రిక నిమ్మని _పార్ధించెను. ఉతథ్యుండు 
తప్పక యిచ్చెద నని వాకుచ్చెను. ఆనంచాతిశయమునం గుళ్చుం 
డింటి కేంగి సుతు డగువత్సునకు జరిగిన సంగతఠిం దెలిపెను. వత్సుం 
డును దనయంగికారమును దెలి పెను. 


కొని ద్హైవవశమున నింతలో నొకమహావిపత్తు సంభవించెను. 
ఒకనాం డరుణోదయమున నువృ్భ త్త మువ్వురు చెలికత్తెలతో గూడి 
కావేరీస్నాన మొనరించి తిరిగి వచ్చుచుండంగా, నొకమ-గజము వరుగు 
పరుగున వారిపైకి రాంజొచ్చెను. దానిం గని యడలిపోయి పరుగెత్తు 
చుండ6గా6 (టబ్రమాదవశమున నొక పాడునూత. బడీ నువ్భ త్త చెలికత్తె 
అతో6 గూడ మరణించెను. ఈ దుర్వార్త శరవేగమున వచ్చి కొందరు 
వత్సునకు6 దెలిపిరి, వత్సుడు వారిని |బదికింతు ననియు వారిశరీర 
ములను జాగత్తగొం గాపాడుచుండుం డనియుం దెల్చి యా వార్త 
దెచ్చినవారిని బంపి తాను సహ్యజ కేంగి యందు కంఠముదాంక నీటిలో 
నిలంబడి యేకా(గతతో మృత్యుదేవకనుగూర్చి జప మొనరించుచుండెను. 


ఇంతలో మదగజము పరుగుపరుగున వచ్చి యా మునిని సమీ 
పించి తనతొండముతో నాతని నెత్తుకొని నెత్తి నిడుకొనెను, వత్సుం డడ 


మృగశ్చంగమపర్షి 77 


అక తనమాఘస్నానపుణ్యము నా యేునుంగుతొండమున ధారనోసెను. 
వెంటనే ఆ యేనుగు తనశరిరమును విడిది దివ్యశరీరమున నాకొశమున 
కెగిరి తనపూర్వజన్మవృత్తాంత మాతని కెజింగించి వెడలిపోయెను, 


తనపట్టు విడువక వత్సుండు నీటిలో. దపము కొనసాగించుచు 
మృత్యుదేవత నిట్లు (పార్థించెను £ “ఓసంజ్ఞాతనూభవ ! |కియాసాక్షి 
ధర్మస్వరూపా ? అధర్మశాస్తా! వైవస్వత! కరాళవదన? _పలంబోస్ట | 
దక్షిణదిజ్నాథా 1 డండధారీ ! మహిషవాహనా దీపాగ్ని నేతా! సాధు 
[పసన్నా ! అంజనపర్వతసంకాశా 1 అ(వమేయా! సంయమనీ పురీశ ! 
శమనా! యమునా సహోడరా! నాకు గన్పట్టుము. ** ఇట్లు | పార్థింపం 
(వార్థింప యముండు (వత్యక్షమై “వత్సా! నీ తపమునకు మెచ్చితి. నీ 
కేమి కావలయునో కోరుకొను” మనెను. వత్సుడు “దేవా! చని 
పోయిన సువృ త్త చెలికత్తెలతో గూడ తిరిగి జీవించున ట్ల నుగహింపు” 
మని (ప్రార్థించెను. యము డల్లీ యగు నని వర మిచ్చి యంతర్హితుం 
డయ్యెను. 

వత్సుండు వెంటనే బయలుదేటి సువృత్తాదుల శరీరము లున్న 
కడకు వచ్చి చేరెను. అతండు వచ్చుసరికి వారు లేచి కూర్చుండిరి. 
వారిబంధువు లెల్లరు చనిపోయినవారు తిరిగివచ్చుట వింతల'కెల్ల వింత 
యని యపరిమితానంద మందిరి. అప్పు డాకన్యకలు తాము యమ 
లోకమున కేగి తిరిగి వచ్చుటం జెప్పి యమలోకమును సవి_స్తరముగ 
వర్ణించి యెల్ల రి కొనందాశ్చర్యములం గలిగించిరి, 

మృుగశ్చంగుని వివాహ వృత్తాంతము 

పిదప, ఉతథ్యుండు మునీశ్వరుల నెల్ల ర నాహ్వానించి తనపు త్తి 
యగుసువృ త్తను మృగళ్ళంగమౌని కిచ్చి పరిణయము. గావించు 
పసయత్నమున నుండగా, అమె చెలికత్తెలు మువ్వురునువచ్చి 
“మునీం్యదా ! మేము మువ్వురమును నిన్నే భర్తగా భావించితిమి, 
మమ్మును నీవు వరిణయమాడ నీకు క్రేమము కలుగును. నీ వందు 
కంగికరింవనియెడల మేము ,పొణత్యాగము చేయుదూ మని మృగ 
శృంగునితో వ్యాకుచ్చిరిం 


78 మహర్షుల చరితలు 


వతు. డాశ్చర్యభయవిహ్వలు.డై యేమిచేయుట యని 
డోలాందోళిత మానసు(డై యుండ వ్యాసమహర్షి విచ్చేసి యందు 
దోషములేని దని నల్వురను వివాహమాడి సుఖింపుమని యాదేశించి 
సొభరిమహర్షి మాంధాతృచ్మకవర్తి కూంతుం్యడ నేంబదమందిని వివాహ 
మాడుట, చందు డిరువదియేడ్లురను పెండ్లి చేసికొను టయు నుదాహ 
రించెను. వతు. డాతని పాదములకు _మొక్కి యానల్వురు కన్యకా 
మణులను వేదో_క్రవిధిని వివాహమాడెను. 


అనంతరము మృగళ్ళంగుండు నలువురు భార్యలను దీసికొనిపోయి 
యాశ్రమము నిర్మించుకొని యందు వారితో గార్హస్థ్యధర్మము లాచ 
రించుచు వారితో నిష్టోవ భోగము అనుభ వించుచుండెను. 


మృగశ్చంగుని సంతానము 


ఇట్లు కొంతకొల మగుసరికి మృగశ్ళంగుని కృపవలన గర్భము 
ధరించి సువృత్త నవనూసములు నిండినపిదప నొక్కపు త్తు నిం 
గాంచెను. భూతభవిష్యద్వ ర్రమానవేది యగు మృగళ్ళంగుండు తపో 
నిష్టాగరిష్టుండై యుండు నా బాలుని దేహంబును మృగములు రాచుకొను 
ననెడియర్థము సూచిశముగా నాతనికి మృకండు డని నానముకరణము 
చేసెను. 


ఇడే విధముగా మృగశ్ళంగనుహర్షి దయవలన కనుల విమల, 
సురస యనుమిగిలినమున్వరు వత్నులును గర్భములుదాల్చి కాల, కమ 
మున మువ్వురు సుతులను గాంచిరి. వారిలో కమలకు జనించిన 
కొమరుండు ఉత్తముం డనియు, విమలకు జనించిన పృుతుండు సుమతీ 
యనియు, సురసకుం గలిగిన కొడుకు సు్యవతుండనియు నన్వర్థ నామ 
ఢియముల ధరించిరి. 


కొంతకాల మైనపిదవ యు_క్రవయస్సు రాంగానే మృకండుమౌని 
ముద్గలమహార్షికూంతు రగు మరుద్యతిని బెండ్లాడి తపోగృహస్థజీవనము 
గడప నారంభించెను. ఉత్తముండు కణ్య్వముని పుత్రిక యగుకుశను, 


ఆజ 


మృగశళ్చ్ళంగమహార్షి 79 


సుమకి సుమతి యనుమునికూంతురగు సత్యను, సు[వతుండు పృథు 
పుత్రిక యగు, |పీయంవడను ఐబరిణయమాడి గృహస్థుల్సై రి, 


మృ గశ్ళంగు(డు మోక్షమందుట 


మృగశ్శ్ళంగమ హరి యట్లు పుత్ర్రస్నుషా సహితుడై సకల 
సౌఖ్యము అనుభవించి మాఘమాసములం దుషఃస్నా నములంజేయుచు+ 
దపో[(వతమును నడపెను. ఆ పిదప విరక్తి జనింప నాత డెల్ల రను 
విడిచి తపో వనమున శేంగి సర్వ భూతములను ఆత్మసొమ్యమునం గనుచు 
మృగముఅతోం గలిసి నిర్భయముగం జరించుచుం బరమశాంతి 
యుతు౭డై కాలము గడపెను. 


అంత్యకాఖమున మృగశ్చంగమహార్షి ఆ్మశమమున. దనశరీర 
మును ద్యజించి (బహ్మవదమును గాంచి (పళయకాలము వలకు సుఖ 
ముగా నుండి యా పిదప శ్వేతవరాహకల్పమున అజప్యుతుండుగ బుభు 
వనుపేర భూలోకమున జనించి నిదాఘుం డనువాని నుద్ధరించి తుదకు 
మోక్షసాామాజ్యమును జూఅగొనెను. 


ఆపిమ్మట మృకండుండు తనకు సంతానము కలుగని కారణమున. 
దల్లులతోడను భార్యతోడను బయలుదేటీ విశ్వేశ్వర రాజధాని యగు 
కొశీవట్టణమును జేరి గంగాస్నానాదికృత్యములను యథావిధిగ నొనర్చి 
డుంఠివిఘ్నే శ్వరునిముందుం దనపేర శివలింగమును (బతిష్టించెను. 
దానిముందు సువృత్త సువృ క్రేశ్వరలింగమును, దానికి దూర్చు 
దెసను కమల కమలేశ్వరలింగమును, వినుల విమలేశ్వరలింగమును. 
సురస సుర సేశ్వరలింగమును, మరుద్వతి మజీకర్ణికకుం బడమటి దిక్టుగా 
మరుద్వతీశ్వరలింగమును (బతిస్థాపించిరి, 


మృకండీశ్వరుని దర్శించుటవలన సర్వకార్య సిద్ధి కాశీవాసమును; 
సునృ త్తేశ్వరుని దర్శించుటవలన సద్య క్తి, నిర్విఘ్నతయును; కమ 
లేశ్వరదర్శనమున సర్వకామసిద్ధియు; విమలేశ్వరదర్శనమున విమలజ్ఞాన 
(ప్రాప్తియు; సురసేశ్వర దర్శనమున సుర సామాజ్యలాభమును కాశీ 


80 మహర్షుల చర్మితలు 


మృతియు; మరుద్వతీశ్వర దర్శనమునః బునర్జన్మరాహిత్యము 
సిద్ధించును. 


అట్లు కాశిని సేవించి మృకండుమాతలు వృద్ధ లగుటమణికర్ణికా 
తీర్థమున నూధ్యాహ్నికస్నానము లాచరించి శ్రీవిశ్వేశ్వరాలయమున 
కేగి పదక్షిణము లొనర్బుచు. గన్నులు తిరుగ నేలపై 6 బడిపోయిరి. 
అపుడు విశ్వేశ్వరుండు వారికర్ణములం (బణవమం[తమును జపింపంగా 
వారు తనువులు వీడి కైలాసమునశేగిరి. 


మృకండుండు మాతలకు శద్ధాభ క్రులతో నూర్ధ ్వదై హికక్రియ 
లాచరించి తన భార్యతో నచ్చటనే యుండిపోయెను. అట నాతడు 
దినదినము గంగాస్నానము, విశ్వేశ్వరసేవ యొనరించుచుండ కాశీశున 
కొతనిపై € గరుణగలిగి వలసినవర మొక్కటి కోరుకొమ్మనెను. అతండు 
విశ్వేశ్వరునకు మొక్కి యొక్క పుతు నిమ్మని ప్రార్థించెను. అంత 
శివుండు షోడశవర్షములు మ్యాతమే (బదుకు సత్పుుతుండు కావలయునా 
లేక చిరళాలజివియగు దుష్పుుతుండు కావలయునా యని యడిగెను. 
మృకండు డప్పుడు షోడశసంవత్సరజివి యైనను సత్పుుతుండే కొవ 
అయు నని కోరుకొనెను. విశ్వనాథు. డౌళతనికిం గోరిన వర మిచ్చి 
యదృష్యం డయ్యెను. 


తరువాత మరుద్వతి మృకండుని కతమున గర్భముధరించి నవ 
నూసములు నూసి యొక్కపు_తునిం గనియెను. ఇతండే మార్కండేయ 
మహర్షి. ఈతండు తరువాత మృత్యువును జయించి సర్వలోకారాధ్యుండు 
చిరంజీవి యయ్యెను. ఈ విధముగ జగద్విఖ్యాతి గాంచిన మార్మం 
డేయమహర్షి మృగశృ్ళంగమహార్షి ప్కాతుండు. 


'వంహర్థంలచరి తలం 


వ్యా_ఘపాదమహర్డి 


పూర్వము కృతయుగమున మహాతపళ్శాలియు, వేద వేదాంగ 
విదుండును, ధర్మ[సవచనదక్షుండు నగునొక మహాముని యుండెను, 
అతండు కామ[కోధమదమాత్చ్సర్యాదు లనుజంతువులయెడ భయంకర 
వ్యా(ఘమువలేం జరించువాండు. అందుచే నాతనికి వ్యాాఘుం డను 
పేరు కలిగెను. _అంశేకాక, ఆతనిపాదములు వ్యా[ఘపాదములవలె 
నుండుటబేత నాతడు వ్యా_ఘపొదు. డనీయుం జేరందెను. 


వివాహము 


వ్యా(ఘపాదూడు యుక్తవయస్సు రాంగానే తవశ్శూరుండు, 
అధ్యయన శీలుండు, శమదమాదిగుణాన్వితుండు నయి యొకమునికన్య 
కను వివాహమాడి గృహస్థధర్మములను నిర్వ _ర్హింపం గడంగెను. గృహ 
స్థాశ్రమమున నాతండు యజనయా జనాధ్యయనాధ్యాపనముల తోడను, 
అపతిగహ్మవత పొలనముతోడను కాలము గడపుచుండెను. 


సంతానము 


ఇట్లుండ నాతని ధర్మపత్ని యాతనిదయకుం బ్యాతురాలై తొలి 
చూలున ఉసమన్యు వను కుమారుని, మలిచూలున ధౌమ్యుం డనుకుమా 
రుని గాంచి వారి నల్లారుముద్దుగా. బజెంచుకొనుచుండెను. వారు బాల్య 
ముననే తల్లి యనుమతిం గొని పరమేశ్వరుని గుటించి ఘోరతప మొన 
రించి యాతనిం (బత్యక్షము చేసికొనిరి,  పరనుశణివు కరుణ వడసి ఉప 
నున్యువు మహాజ్ఞాని మహాయోగి యయ్యెను, ధౌమ్యుడు మహర్షియై 
పాండవ పురోహితుం డయ్యెను. 

భా.6—6 


82 మహర్షుల చరితలు 


వ్యా|ఘపాదు(డు కాశీవిశ్వేశ్వరుని కరుణవడయుట 


ఒకప్పుడు వ్యాాఘపాదుండు కాశికాపట్టణము. జేరి విశ్వేశ్వరుని 
సందర్శించి నిరుపమాన మగుభక్తితో నిట్లు స్తుతించెను ; 


“ గంగాతరంగ కమనీయ జటాకలాపం 
గౌరి నిరంతర విభూషిత వామభాగమ్‌, 
నారాయణపియ మనంగ మదావహారం 
వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్‌. 


వాచామగోచర మమేయ గుణస్వరూవం 
వాగిశవిష్టు సురసేవిత పాదపీఠమ్‌, 
వామేన విగహభరేణ కళ _శ్రవంతం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌, 


రాగాదిదోషరహితం సుగుణానురాగం 
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్‌, 
మాధుర్యధై ర్య నిలయం గరళాభిరామం 
వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్‌. 


తేజోమయం సకలనిష్కళ మద్వితీయం 
ఆనందకంద మపరాజిత మ్యఫ్రమేయమ్‌, 
నానాత్మకం సగుణనిర్గుణ మాదిదేవం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌. 


భూతాధిసం భుజగపుంగవ భూషితాంగం 
వ్యాఘా జినాంబరధరం జటిలం ,త్రిన్మేతమ్‌, 
పొశాంకుశాభయ వర(పద శూలపొణిం 
వారాణసీపురవఠిం భజ విశ్వనాథమ్‌. 


ఆశాం విహాయ పరిహృత్య వరస్వనిందాం 
పాపే రతిం చ వినివార్య మనస్సమాధా, 
ఆధార హృత్మమలమధ్య గతం పరేశం 
వారాణసీపురవతిం భజ విశ్వనాథమ్‌. 


వ్యా[ఘపొదమహర్షి 83 


శీతాంశుళో భీత కిరీట విరాజమానం 

ఫాలేక్షణానల వినాశిత పంచబాణమ్‌్‌, 
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌, 


పంచాననం దురితమ త్రమతంగజానాం 
నాగాంతకం దనుజపుంగన పన్న గానామ్స్‌, 
దావానలం మరణశోక భయాటవీనాం 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్‌, ” 


(వారాణసీపురవతేః పర మేశ్వరస్య 
వ్యా_ఘో క్ట మష్టక మిదం పఠతే మనుష్యః, 
విద్యా_శ్ళియం విపులసొఖ్య మనంతకీర్తిం 
సం_పొవ్య దేహవిలయే అభతే చ మోక్షమ్‌, 


వ్యా(ఘపాదుని భక్తిభరితసం_స్తవమున కలరి నిశ్వేశ్వరుం శాత 
నికి సాక్షాత్కరించి కోరినవరము లొసంగి యను[గ్రహించెను. 


వ్యా (ఘపాదస్మ భతి 


ఒకప్పుడు మహర్షు అనేకులు వ్యా_ఘపాదుని కడకు విచ్చేసి వేద 
విదులలో న్యగ్రగణ్యుండు, హుతాగ్నిపో తుండు సర్వశాస్త్రవిదుండు 
నగు నాతనిని *మునీం్యదా! సర్వలోకహితముం గోరి మాకు ధర్మ 
సం గహమును వివరింపుము” అని కోరిరి. అందులకు వారి నఖి 
నందించి *బుషులారా ! మీకు నేను యథాశక్తి సర్వముం దెలిపెదను, 
సానభానులై వినుండు”* అని యిట్లు చెప్పందొడంగెను 1 


“ఏయే యుగములం దే యే ధర్మములు చెప్పంబడినవో వాని నన్ని 
చిని _శద్ధగాం బరిశీలింపవలయునే కాని యా ధర్మములను గాని యా ధర్మ 
(ప్రవక్తలను గాని యెంతమాతము నిందింపరాదు. వైైశ్వదేవ మొన 
ర్పక భుజించు _బాహ్మణుండు కాకియై పుట్టును. _బహ్మచార్కి గృహ 
స్థుండు, యతి, వాన ప్రస్థుండు - వీరికొఅక్రై నే నీ ధర్మశాస్త్రమును సవ 


రి4 మహర్షుల చరితలు 


చించెదను, ఎవండు (_బాహ్మణుండైై పుట్టి వేదవిద్య నాదరించి పఠింపండో 
వాం డాజీవితము జాదసముండే యగును. ఏ_బాహ్మణుండు పితృ 
(పీతికై పిండదానము, తిలతర్పణము నొనరింపండో, వాండు ఖ్మాదుండే 
యగును. 


తూర్పుగా దిరిగి కాని ఉత్తరముగా. దిరిగి కాని (బొహ్మణుం 
డాచమింపవలయును. పశ్చిమముగాం దిరిగి మరల నాచమించి దక్షిణ 
ముగా దిరిగి స్నానము చేయవలయును. గోకర్ణకృత హస్తమున 
మాషమాతజలమునే ఆచమనమువేళం గై కొనవలయును. అంత కెక్కు , 
వైనను, దక్కువై నను ఆ జలము జలముకాదు: రుధిరసమ మగును. 
మిక్కిలి చల్ల నివి, వేండివి నురుంగులతోం గూడినవి కాని జలమును 
(వాహ్మణుండు (బహ్మతీర్థముగా భావించి దృష్టిపూత ము గావించి యాచ 
మింవవలయును. |తాగంగా మిగిలిన జలము, కాళ్ళు కడుగుకొనంగా 
మిగిలిననీర్కు వీని నాచమింపరాదు. ” (శాద్ధవిషయిక విధివిధానముల 
ననంతముగా నాఠండు తెలిపెను. ఈధర్మము లన్నియు * వ్యాఘపాద 
స్మృతి” యనం బరగుచున్న వి. 


వంహర్షుల చరిత్రలం 


శుకమహర్షి 


(ఉశనసు(డు 


జననము 


భృగుమహర్షి నవ్యబహ్మలలో నొకండై మహోత్తమ వంశమూల 
పురుషుండైై _పథ్యాతినందెను. ఆతండు కర్ట్వమ ప్రజాపతి కూంతు రగు 
ఖ్యాతి యనునామెను బెండ్లాడి ధాత, విధాత యను నిరువురుకుమారు 
లను శ్రీ యనుకూంతును గనెను. ఆతండు పులోమ యనునామెను 
బెండ్లాడి చ్యవనమహర్షిని గాంచెను. ఉశన యను నామెను బెండ్లాడి 
యామె కొక కుమారుని (బసాదించెను. ఇతండే ఉశనసుండు, ఈతనికి 
శుకం డనుపేరు తరువాత కలిగెను. 


ఉఊళనసుండు బాల్యమునుండియు సర్వవిద్యలును సంపాదించి 
మహాతవస్సు చేసి “మృతసంజీవని” (చచ్చినవారిని _బదికించునది 
అను గొవవిద్యను సంపాదించెను. ఈ లోకో త్తరళ క్రి వలన ఉశనసుడు 
మహావిభ్యాతి నార్జించెను. 


శు[కు( డనుపేరు వచ్చి న విధము 


ఉశనసుడు తపోబలముచేతమ యోగబలముచేతను సర్వశ కులు 
సంపాదించి విజ్ఞవీంగుచుండెను. ఒకప్పు డాతండు ధనార్థియై కుబేరుని 
కడ కేగి యాతని నవలీలగా మోసపుచ్చి యాతనిధననిక్షేపముల నవహ 
రించెను. కుబేరుడు చేయునది లేక యీశ్వరునికడ కిగి యాతనితో 
మొటఅవెట్టుకొనెను. తనభ క్తునకు _దోహము చేసినథార్గవవంశజుం డగు 
ఉశనసునిపై 6 గోపించి యీశ్యరుండు శూలమె త్తి యా దుర్మార్గుం డెచట 
నున్నా౭ డని (పళశయగర్జ చెసెను. అది విని ఉశనసుండు గడగడలాడి 
పోయి పోయిపోయి మాలుమూలల సందుగొందుల తుప్పలలో దూజి 


86 మహర్షుల చరిత్రలు 


యుండి యందు నక్కియున్నను దనకు శివకోపమునం జావు తప్పదని 
భయపడిపోయి శరవేగమున శివునికడకే చేరి యాతనిహ_స్తమునం 
(బవేశించెను. ఉ్యగమూర్హి యగుశివుండు ఉశనసునిం జూచి కోపముతో 
మింగివేసెను. శివునికడుపులో నుండి యిటునటు తిరుగుచు బయట. 
బడం దలంచిన ఉశనసుని తలంపెటింగి శివుండు తనదేహరం[|ధ్రముల 
_ నన్నింటిని మూసివైచి తనమ్యూతమార్గమును మాాతము మూయ 
కుండెను. ఉశనసు. డింక గతిలేక శివునిమూ(త ద్యారమునుండి బయట 
వడెను. అప్పుడును శివుం. డాతని నింకను శిక్షింప హుంకరించెను. 
ఉశనసునియదృష్టవశమునం జెంత నున్నపార్వకి “దేవా! ఈతం డెద్టీ 
వాడై నను నీకడుపునం బుట్టుటచే నాకుం గొడుకై నాడు. ఈతనికవ్వ 
లన్నింటిని మన్నించి దయదలంచి యోతనిని సుఖవంతు నొనర్చు 
మని (ప్రార్థించెను. ఆ సుందరీలలామవదనారవిందముం గనుసరికి నామె 
మృదుమధుర చకాలాపములు వినుసరికి శివుని కెక్కడికోప మక్కడకుం 
బోయెను, చిలుకలకొలుకు అగు కలుకులపలుకు లెవనికోపము. బావలేవు ? 


శివుం డప్పుడు ఉశనసునికి గొవృతేజస్సు నిచ్చి పార్వతితో నిట్ల 
నెను, “దేవీ? వీని యోగము గొప్పది. నీ దయ యీకతనిపై 6 గలిగినది. 
నీదయ నా దయ, నీ కోపము నాకోవము. న్మీపీతి నా పీతి. ఈతండు 
త కరూపమున బయటపడుటచే నింక నితండు తకు డనుపేరం బరంగును, 
ఉపరిమార్గమునుండి కొక అధోమార్గమునుండి వచ్చినవాం డగుట నీతండు 
సన్మార్గులకుంగాక దుర్మార్గులగు రాక్షసులకు గురువయ్యెడు” నని పలికి 
ఉశనసుని విడిచిపుచ్చి కుబేరుని నిధులు కుబేరునికి జేర్చెను. 


““సజ్ఞనులవలనికోవమైనను క్షేిమదాయక మే, దుర్దనులవలని 
(ప్రేమయైనను ప్రమాద హితువే"” అన్న వాక్యము ఉశననునివట్ల యువ 
మయ్యెను. * 

రాక్షసగురుత్వము 

కాల్యకమమున రాక్షసరాజు లెల్లరు విచ్చేసి తమకులగురువై తమ 

క్షేమము నరయుచుండు నుని ఉశనసునిం బరిపరి విధముల. (బార్థించిరి. 


శ భారతము ; కాంతివర్యము, 


శుకమహర్షి 8 


ఎట్టకేలకు, తాను దేవగురువు కాందలంచియు దేవతలు తన్నుంగాక బృహ 
స్పతిని గురువుగా వరించియున్న కోవముకతమున, ఉశనసుండు రాక్షస 
లోకగురువుగా నుండ నంగీకరించెను. నాంటినుండి యాతండు శుశొ 
చారు డని యెల్ల రచేం బిలువం బడుచుండెను. అసలుపేరు మూలఅంబడి 
యీపేరే ఆతనికి శాశ్వత మయ్యెను. 


శుకుండు అసురులను శపించుట 


శుక్రాచార్యుని గురుత్వమహ_త్త్వమున హిరణ్యకశిపుండు డెబ్బది 
రెండు నియుతంబుల రెం డర్భుదంబుల యెనుబదివేల సంవత్సరములు 
(7260180000 మూండులోకములను ఏకచ్చ, తాధిపతి యై తన్ను. గాదనం 
గలుగుమగవాండు లీక వరిపాలించెను, 


తరువాత జిరకాలమునకు రాక్షసులను విడిచి యజ్ఞపురుషుండు 
దేవతలకడకు బోయెను. నాంటినుండి దేవతలకు విజయము, శుభము, 
సౌఖ్యము పరంపరలుగా. గలుగుచుండెను. రాక్షసులకు పరాజయము, 
అశభము, ఆసౌఖ్యము అవిచ్చిన్న ముగా గలుగుచువచ్చెను, మూండు 
లోకములందును వరాజయ మందిన రాక్షసులు తమకులగురు వగు 
తుకాచార్యునిం జేరి తమకష్టనష్టములు తెలుపుకొని రక్షింపం (వార్థించిరి, 
శుక్రాచార్యుడు వారి కభయమిచ్చి శౌరిసాయమున దేవతలు జయించు 
చుండి రనియు. దాను శివునిసాయము సంపాదించి యాతనివరముల 
మహత్త్వమున రాక్షసులు మరల మూండులోళముళలు నేలునట్లు చేయం 
గలనని శపథముచిసి వారిని పంపివేసెను. వెంటనే తనమాటపకారము 
శ్యకుండు క్రైలాసపర్వతమున కేగి పరమశివుని భజించి “దేవదేవా! 
దేవతల పరాజయమునకు రాక్షసుల విజయమునకు బృహస్పతి యెజుం 
గనిమం_తర హస్యములను నాకు బోధింపు” మని ప్రార్థించెను. “భార్లవా! 
నీవు తల్మక్రిందులుగ కణధూమపానముచేయుచు వేయిసంవత్సరములు 
తపస్సుచేసినయెడల నీకోరిక సిద్ధించు”” నని చెప్పి పొమ్మనెను. 


పరమశివునియను గహ మట్టు పొంది యాతండు చెప్పిన చొప్పున 
శృుకాచార్యుండు తదేకనిస్థాగరిఘ్లండై * కణధూను[(వత*ి మను గొప్ప 
[1వతము నవలంబించి తలకిందులుగా. దవసుచేయ నారంభించెను. 


88 మహర్షుల చరితలు 


ఇట్లుండ దేవతలు విజృంభించి యొక్క పెట్టున రాక్షసుల నుక్కడం 
గింపం దొడంగ వారు గతి లేక శ్యకాచార్యుండు లేమి విచారించి యాతని 
తల్లియు భృగుపత్నియు నగు ఉశనకడ కేగి మొఅవెట్టుకొనిర. ఆమె 
వారి కభయ మిచ్చి యాదరించెను. ఈసంగతి విని యిందుండు 
దేవతలతో నామెపైకి యుద్ధమునకు వచ్చెను. ఉశన వెంటనే యోగ 
బలమున ని దాదేవత నింద్రునిపై కిం బంపెను, ఆ కారణమున నిందుండు 
మోహబద్ధు(డై కదలలేక మెదల లేక కునికిపొటులు పడుచు గూర్చుండి 
పోయెను. దేవత లెంత యత్నించిన నాతనికి తెలిని కలుగకుండెను. 
అపుడు దేవతలంద జాలోచించి పరుగుపరుగునంబోయి హరిని శరణు 
జొచ్చి జరిగినసంగతి విన్నవించి కాపొడు మని (పార్థించిరి. హరి వారి 
కభయమిచ్చి వారివెంట భృగువత్నికడ కేగి యచటం బడియున్న 
యిం్యదునిం దనలో. |బవేశింపు మనంగా నాతం డాహరియందుంజేరి 
తెలివంది ఖక్రమాతతో యుద్ధమునకు. దలవడెను. శ్యకమాతయు, 
భృగుపత్నియు నగు ఉశనాదేవి కన్నుల నిప్పులు (గక్కుచు “ఓరీ! 
ఇందా ! 


* అగణితమాహాత్మ్న్యుం డగు 
భృగుమౌనికి నేను బత్ని నెవ్వనిలో [ము 
చ్చుగ నీవు చొచ్చితివా యా 
భగవంతుని నిన్ను గూడ భస్మ మొనర్హున్‌. *” 


అని యా మహాసాధ్వి పలికినవెంటనే (వమాద మాళంకించి విష్ణువు తన 
చ్మకనున నామెతల నజికెను. భృగుపత్ని శిరము వెంటనే నేలిబడెను. 
ఇం్యద్రుండు ఉపేం్యదుండు వెడలిపోయిరి. 


ఆ సమయముననే భృగుమహర్షి యాశమమునకు వచ్చెను. 
రాంగానే యాతనికి నేలపై దలతెగి పడియున్నపత్ని గోచరించెను. 
దివ్యదృష్టి పాటించి సంగతియంతయు. దెలిసికొని తోకందొక్క్మిన తాచు 
వలె లేచి “ధర్మ మెజింగియు. దరుణిని జంపినదోషమునకు విష్ణువు 
భూమిపై నేడుమారులు నరుండ్లై పుట్టుంగాక* యని శపించి భృగు 
మహర్షి ( భార్య తలతీసి ముండెముకడ నుంచి యతికి “నేను ధర్మస్థిరు 


బృహస్పతిమహర్షి 89 


డనే యైనచో నాఫత్ని తజ్జణమే (బదుకుంగాక [” యని పలికినంతనే 
దివ్యసాధ్వియై యా మహాసాధ్వి లేచి నిలిచి భర్తకు _మొక్కెను. 


ఈ సంగతి తెలిసి యిందుండు భయపడిపోయి శుక్రాచార్యుడు 
తపమున శివుని మెప్పించి వచ్చినచో నింకను గొంపమును(గు నని 
యెంచి యాతనితపోభంగ మొనరింప నిశ్చయించెను. చక్కని 
చుక్కయు, సర్వశుభలక్షణయు నగు జయంతి యను తనకూంతును 
బిలిచి శ్మీక్రాచార్యుని కుపచారములు చేసి యెబ్సైన నాతనిని వలలో 
వేసికొ మృని నియోగించెను. 


జయంతి తండియాజ్ఞ నౌదలధరించి పోయి శుక్రాచార్యునికిం 
బరిచర్యలు చేయుచుండెను. ఆతండు కోరకున్నను దనపొణిపద్మము 
అచే నాతని పదపద్మము లొత్తుచుండెను. తపోగ్ని మధ్యమున ముచ్చె 
మటలు పోసినపు డాతనిపస్వేద మామె తనమనోహర చీనిచీనాంబరముచేం 
దుడుచుచుండెను. అతండు కనువిప్పినవేళం దనకడకంటి చూడు, 
లాతనిపై (గుమ్మరించెడిది. అగ్నిహోతము కూర్చుచ్చు పూలు కోసి 
కొని వచ్చియిచ్చుచు, పై ంటకొంగుతో విసరుచు, ఆ యిందువదన మంద 
గమనము జూపుచు నాతని వశపజచుకొనునెడరు వేచియుండెను. కాని, 
(వకతనిష్టాగరిష్టుండై యాతడు వేయిసంవత్సరములు నచంచలుండై 
గడపెను. 


శుక్రునిమహానిష్టకు సంతసించి శివుడు (పత్యక్షమై “భార్గవా! 
ఇంతవటకు ఈ “ కణధూమ వత ” మాచరించి తుదనెగ్గిన వాం 'డెన్వండును 
లేడు. నీ విందు నెగ్గుటచే నీకోరినకోరిక తీరుటయే కాక నిన్ను జయించు 
వాండే యెవండు నుండండు. ధనము, పజ విజయము, నిన్ను 
వరింప నీవు మహాను భావుండ వయ్యెద” వని వరము లిచ్చి యదృళ్యుం 
డయ్యెను. 


పిదప శ్ముకాచార్యుండు తనకు నిరువమాన మగుసేవ యొనరించిన 
జయంతిని ముద్దులుమూటగట్టు న వయౌవనవిరాజితను గాంచి “తరుణీ! 
నీ వేకోరికం గోరి న న్నర్చించితివో నీ కా కోరిక సిద్ధింపంజే సెదను. చెప్పు” 


90 మహర్షుల చరిత్రలు 


మని యడిగెను. “దేవా! నిన్ను భర్తగ వరించి యీసేవలు చేసితిని, 
వదివేలనంవత్సరము. లు నీవు నాతో సుఖించువరి మిమ్మని _పార్థించెను, 
శుక్రుం డందుల కంగీకరించి యామెకొక మనోహరకేశిగృహము నిర్మించి 
యొరు లెవ్వరికిని గానరానివిధమున నామెతోం గామసుఖము అనుభ 
వించుచుం బదివేలసంవత్సరము లుండిపోయెను. 


ఈలోగా శకుం డెంతటికిని దిరిగిరాకపోవుటకుం గారణ మెణుం 
గక రాక్షసు అందలు ధైర్యహీనులై తకేజోహీనులగుచుండిరి, వారి 
నింకను జెటువ నిదే సమయమని యెంచి బృహస్పతి శ్ముకవేషమును 
ధరించి రాక్షసులకడకు వచ్చిచేరెను. ఆతండు నిజముగం దమగురువే 
యనుకొని రాక్షసు అపరిమితానందమున నాతనిని స్వీకరించి కులగురు 
వుగాం బూజించుచుండంగా వేయిసంవత్సరములు గడచెను. అన్పటికి 
శుకుడు జయంతికి గామసంతృ ప్రి పరిపూర్ణముగా నొసంగి 
యామెవలన నలువురుకుమారులను, ఒక కొనూ_ర్తెను గాంచెను, 
చండుండు, అమర్కుండు, త్వష్ట ధర్యాతుండు అనునలువురుకొడుకులను, 
దేవయాని యనుకూంతును దిసికొని జయంతిని బంపివేసి శ్యకుండు 
రాక్షసనగరమునకు విచ్చేసి తనయాగమనవాార్హ శిష్యులకుం దెలిపెను. 
ఎవ్వరును వచ్చి యాతనిని గౌరవింపర్తై రి. ఇదేమని యాతండు రాక్షస 
సభ కేగి చూడ నచట వ్యకవేషమున నున్నబృహస్పతి కనిపించెను. 
శ్ముకుం డాతనిమోసమును (గ్రహించి కోవముతో “*ఓరీ1 నేను లేని 
సమయము. గని పెట్టి నా శిష్యుల నిటులు మోసగింతువా ? వారు నిన్ను 
గు ర్తెటింగినతళ్టణము నిన్ను. జీలికలు వాలికలు చేయుదురు. ఆసనము 
దిగి వెంటనే పొమ్మని హుంకరించెను. బృహస్పతి యాతనిం జూచి 
“ఓరీ? ఇదివటకు ధనతన్మరులనే మే మెటుంగుదుము కాని రూపతన్మ 
రుల నెబుంగము, ఇపుడు నిన్ను. జూచితిమి. చాలు. నిన్ను నమ్ము 
వా రెవరును లేరు. పొమ్మని చెప్పెను. అపుడు నిజమైనశుకుండు 
రాక్షసుల నుద్దేశించి జరిగినమోస మంతయు వివరించి చెప్పెను. కాని 
వా రందటు దొంగత్మకుని నిజమైనశకుని గాం దలంచినవా రగుట నీతని 
మాటలను బాటింపరై రి. అంతేకాదు. బృహసృ్పతినూటలను బట్టి యాతని 
మెడపట్టి గెంటివేసిరి, 


శ్ముకమహార్షి 91 


ఇట్లు శ్ముకాచార్యుండు నిజశిష్యులచేతనే ఘోరావమానమునకుం. 
బాల్చడి రాక్షసవంశములు నాశనము లగుంగాక యని శపించి తన బిడ్డ 
అతోం దపోవనమునకు వెడలిపోయెను. “పిల్లి శాపమునకు ఉట్లు తెగి 
(కిందం జడునా? దొంగవాండు కపట నాటకమాడి మనలను శపించిన, 
ఆ శాపము మనకు సోొంకునాఃణి యని బృహస్పతి రాక్షసులకు నమ్మం 
బలికి వారిని విజయవంతముగా మోసగించెను. 


రాక్షసులకు వై దికమత విశ్వాసము బోంగొట్టినంగాని వారు శాశ్వత 
ముగా నాశము కారని యెంచి యిదే యద ననుకొని బృహనృతి 
రాక్షసు అందఅ. బిలిచి వేదబాహ్య మగు ఆర్హత నుతమును వారికిం 
జక్కంగా బోధించి వారి కది బాగుగా నొంటంబట్టినపిమ్ముట వారి నంద 
అను యమునాతీరమునకు. గొనిపోయి స్నాతులం జేయించి అర్హ మత 
వేషముల ధరింపంజేసి “ అర్హతాయ నమో” అన్నమం(త మువదేశించి 
వారిని వేదబాహ్యులను, కర్మ[భష్టులను పరిపూర్ణముగా నొనరించి రహ 
స్యముగా దేవలోకమునకుం బోయెను, దేవతలు వెంటనే యుద్ధము 
[ప్రకటించి రాక్షసులను ముప్పుతివ్బలం బెట్టి మూండుచెటువులనీళ్ళు 
(తాగించి తుక్కుతుక్కుగ నుక్కడంగి.చిరి. అప్పటికి వారికి జరిగిన 
మోస మంతయు. దెలియవచ్చెను. చేతులు కాలినపిదప నాకులు పట్టిన 
నేమిలాభము ? 


రాక్షసు అందలును శుక్రాచార్యుని వెదకికొనుచు. జోయిపోయి 
తుద కొతనీం గాంచి పాదముల. బడీ తమ్ము క్షమించి పురికి విచ్చేయు 
మని (పార్థించిరి. ఆతడు వారిని గంటనై నం గనక, మాటయై న 
మాటాడక గర్జించి పొఅందోలెను, * ఉభయ భష్టత్క, ఉపరి నన్నా 
సము” అన్ననానుడి రాక్షసులకు. బూూర్తిగా వరించెను. అపుడు వారు 
గోలుగోలున నేడ్చుచు. దాము పడ్డ మోసమునకు. చేసినమోసమునకు 
లెంపలు వై చుకొని పశ్చాత్తాపపడి |పహ్హాదునికడ శేగి రక్షింపుమని 
యాతనిపాదములపై6 బడిరి. దయార్ద్రహృదయు( డగు నామహాను 
భావుడు రాక్షనపురనస్మృతుండై శకాచార్యులపాలి కేగి రాక్షసకుల 
మొనరించిన మహాపరాధమును మన్నించి కాపాడు మనియు, బృ హస తి 


92 మహర్షుల చరితలు 


వన్నినక్కుటచే నిజము తెలిసికొనలేకపోయిరే కాని గురుదో హబుద్ధికాని 
గురుగౌరవరాహిత్యముకాని రాక్షసుల కెంతమాతము లేదనియు, 
తన్నుజూచియైన వారిని క్షమించి కాపాడుమని పదేపదే (పార్థించెను. 
రాక్షసలోకమంతయు వచ్చి శుకుని మోల సాష్టాంగపడెను. సహజ 
దయార్ద్ర హృదయుం డగు శ్యుకొచార్యుని కప్పటికి వారిపై జాలికలిగి 
నిజ శివతపశ్చర్యావృత్తాంతము, వర_గహణము వారికి 'సవివరముగాం 
దెలిపి |పహ్హ్లాదునికునుమ(డ్కు సకలగుణసంపన్ను (డు, బలవిద్యాతేజ 
స్వంతుండు, భ_క్రిసంవన్నుండు నగు బలిని వారికి నాయకు నొనరించి 
యాతనిచే ముల్లోకములు మరల నేలింతు నని చేసిన (పతిజ్ఞ మరల 
జేసి తాను గడించినమంతరహస్యములను బలికి మిగిలినరాక్షన నాయ 
కులకు. దెలిపెను, 


వ(క్రాచాత్యుని కారణమున రాక్షసు అందజు మహావీర్యవంతులైై 
యుద్ధసన్నద్ధులై బలియాజమాన్యమున నవలిలగా ముల్లోకములను 
జయించిరి, వెంటనే శుకుడు బలిని చృకవ ర్తి నొనరించి “యిఇ(దాది 
దేవతలను బృహస్పతిని వాఅందోలించి పరిభవించి యిరువది నియుత 
ముల యొక యర్భువము నజువదివేల సంవత్సరములు (20,:0,64,0000 
అతనిచే రాజ్య మేలించెను.* 


శుకునికూంతురు దేవయానివృ త్రాంతము 


వృషపర్వుం డనురాక్షసరాజు ఆచార్యు. డగుశుకుని మహాభ ర్తి 
గౌరవములతో భజించుచ్చు నాతనిం దనస్తరమున రాజ్యపొసాదమున6 
బెట్టుకొని యాతని దనకంటె నెక్కుడుగా. బూజిరిచుకొను చుండెను 
ఇంత వినయవిధే యతలం జూవుశిష్యునిపట్ల గురువగు శ్యకాచార్యుండు 
న 8$వయాపకుండ్లై యాతనితలలో నొలుకవలె మెలంగుచుండెను. 
వృషవర్వుండు మహాయుద్ధముల నొనరించి దేవతల నేడ్పించుచుండెను 
యుద్ధములో మృతు లై నరాక్షసుల నెల్ల రను మృత సంజీవనీవిద్యచే 
గురువు (బదికీంచుచుండుటచే రాక్షసుల జయింప దేవతలకు సాధ్యము 
కాదయ్యెను. 


* ప్రద్మపురాణమ్ము సృష్టిభండమ్ము (టహ్మాండ పురాణము 


శుకమహర్షి 93 
టె 


అప్పుడు దేవత అందటు నాలోచించి యెబ్బైన తకొచార్యునివలన 
మృతసంజీవనీవిద్య (గహించి తేంగలవాం డెవం డని యాలోచించి 
బృహసృతిప్కుతుం డగు కచుండుదక్క నన్యుల కది సాధ్యము కాదని 
(గహించి యాతని నందులక్షై (ప్రార్థించిరి. 


దేవహితార్భియై కచుడు బయలుదేజి వృషవర్వునినగరుచేరి 
యందు వేదాధ్యయనశీలుండ్డై సనకలదై త్యదానవగజోపాధ్యాయు. 
డయి యున్నవ్మక్రాచార్యునిం గని సాష్టాంగనమస్కార మొనరించి 
“ఆచార్యా! నేను బృహసృతిపుత్తుండను, నన్ను6 గచుండందురు, 
నేను నీకడ శిమ్య(డనై యుండి విద్యలు నేర్వ వచ్చితిని. నీవునన్నను 
గ్రహింపు” మని (ప్రార్ధించెను. బాలుండయ్యును నియమ్మవతశీలుండై న 
వా(డు, సుకుమారుండు, (పకొశవంతుండు, (పశాంతుండ్పు విశేషించి 
బృహస్పతియంతవాని ప్యుతుండు వచ్చి శిష్యత్వ మంగీకరింపుమని 
(పార్థించిన నంగీకరింపకుండు టెట్లని వృక్రుడు వరమ పీతి నాతని 
నొదరించి యఖ్యాగతపూజ లొనరించి యాత్మశిష్యు నొనర్చుకొనెను, 


అది మొదలు శు[క్రాచార్యు. డేవని చెప్పినను వెంటనే చేయుచు 
మనోవాక్కాయకర్మలచే గురుసేవ చేసి యాతనిమనస్సును, అంతకన్న 
మిన్నగా నాతనికన్న కూతురగు దేవయాని సున్నితహృదయమును 
కచుం డపహరింపం గలిగెను. కచుడు దేవయాని గిచినగీంత దాటండు. 
ఆతడామెను హితమిత భాషణములచేతను, పుష్పభలాదిదానములచేతను, 
నిరంతరము సంతోష పెట్టుచుండెను. ఇట్లు కొన్ని సంవత్సరములు 
జరిగెను. గురుజు శూ షా కౌళలనునం గచుండు గురునకు (బియశిష్యుండు. 
గురుతనూజకుం (బియమిత్రుండు నయను. 


ఇది చూచి రాక్షసులు సహింపలే రై ర. అందుచే నొకనాండు 
వనములో హోమధేనువులంగాచు కచుని బట్టుకొని చంపి రాక్షసులు వాని 
శవము నొకచెట్టు నకు గట్టిపోయిరి. నాండు ఛభీంకటి వడుసరికి అవు 
" లింటికి వచ్చినవి కాని, కచుండు రాండయ్యెను. కచుం డన్నం బంచ 
[పాణములుగా నున్నదేవయాని యాతనికొఅ కేడ్చుచుం దం్యడితో మొజ 
వెట్టుకొనెను, వుక్రాచార్యు(డు దివ్యదృష్టిని జూచి జరిగినదెల్ల (గ్రహించి 


ర్రి4 మహర్షుల చరిత్రలు 


యాతనిం (బదికించి తీసికొనిరమ్మని తన మృతనంజీవనీవిద్యం బంపెను. 
మహావసాద మని యా విద్య శరవేగమున నేగి కచుని సంజీవితు 
నొనర్చి తీసికొని వచ్చెను. తం్మడికూంతు లిరువుళు నాతనింజూచి 
సంతోషించిరి. 


ఈ సంగతి నెజింగిన రాక్షసు లీసారి యట్లు కాదని యడవికిం 
బువ్వుల కరిగినకచునిం బట్టుకొని చంపి కాల్చి బూడిదచేసి యా బూడిద 
కల్లులో గలిపి యా కల్లు తెలువకుండ జుకునిచేం (డాగించిరి. సురా 
పొనమోహితుండగు శుుకాచార్యు6 కేమియు నెలుంగం డయ్యెను, 
దేవయాని కచునిం గానక వెక్కివెక్కి యేడ్వందొడంగెను. “ఓసీ! ఏల 
యేడ్బెదవు? ఇంక నెన్నిసారులు |బదికించినను రాక్షసు లాతనినిం జంపక 
మానరు. అతండు సుగతికే పోయియుండును, ఇంక నతని కొట 
కేడ్వకు ”* మని శ్ముకాచార్యుండు దేవయానితో ననెను. అంత దేవయాని 
కన్నులనీరు వజదలై చన్ను అవెంటం (బవహింప ; 


“మతిలోకో త్తరుం డై నయంగిరసుమన్మం డ్యాశితుం డా బృహ 
స్పళికిం బ్యుతుండు మీకు శిష్యుండు సురూవ్వబహ్మచర్యాాశమ 
(నతసంపన్ను. డకొరణంబ దనుజవ్యాపొదితుండైన న 
చ్యుతధర్మజ్ఞః! మహాత్మ । య క్కచున శే శోకింప కెట్లుండుదున్‌ ? 


భార, అది, ౩. ౧్యగ్యర్హా 


వానినిం జూచి కాని నే భుజింవ; నిదింవ; జీవింప” నని యేడ్చెను. 
శ్యకాచార్యుండు కొంత సేపటికిం గూరిమిపట్టి పై గల మమత్వము, అనుంగు 
శిష్యునిపై ౬ గలవాత్సల్యము స్మరించి దివ్యదృషి సారించి లోకాలోక 
పర్యతవర్యంతభువనాంతరమున  నెక్కడను గచుని గానం డయ్యెను. 
తుదకు బూడిదయై సురతో౬ గలిసి తన కడుపుననే యున్నకచుం శాత 
నికి గోచరించెను. సురాపొన దోషము, అసురాపకారావమానము 
హృదయమును దహింప ఖృకాచార్యు. డిట్లు తలపోసెను, “అయ్యో! 
ఎన్నీజన్మములందో యెంతో _శమపడి సంపాదించినపుణ్య మంతయు | 
నొక్క క్షణములో సనురాపానదోషమునం+ బోవుటేకాక మహాపాపము 
పైంబడుంగదా! ఇట్టిదోషభూయిష్ట మైనసురాపొనము (భాహ్మణులకు 


శ్ముకమహార్షి 95 


క్షంతవ్యమగునా? సర్వరాక్షసలోకగురుండను; సర్వవిద్యా వివేకకోవిదుం 
డను, నేనే యీ దోషమున నింత యవివేకముగా మోసపోతినే? ఇంకం 
(ట్రపంచముగతి యేమి?” ఇట్లు తలపోసి శుక్రాచార్యుడు సురాపానము 


నువోపొప మనియు విశేషించి విపుల కది సర్వవినాశ హేతు వనియు 
శపించెను. 


శుకుడు విద్యావినయవివేకసంపన్ను (డు విశేషించి పపియ 
శిష్యుడు నగుకచుని |బదికింప కెట్లుందు ననుకొని యాతనిం దనసంజీ 
వనీ మం్యతముచే. గడుపులోనే బదికించెను, కచుడు కడుపులోనుండి 
“జయ గురుదేవా! కృతజ్ఞండను. నీ దయవలన శరిరము, ప్రాణము, 
బలమును పొందికిని. బయటవడు నుపాయముంజెప్పి రక్షింపవే” యని 
మిక్కిలి_పార్థించెను. అందులకు త(క్రాచార్యుం డిట్లనెను. “వత్సా! 
నా కడుపు (బద్దలై నంగానీ నీవు బయటవడలేవు. నా కడుపు [బద్దలై నచో 
నేను చనిపోవుదును. నన్ను |బదికించు విద్య మృతసంజీవని నీకు 
బోధింపవలయును. నేనట్లు చేసినచో నీ వచ్చినవనియై దేవతలకు 
మేలగును. నా శిష్యులగు రాక్షసులకు. గిడగును. ఐనం గానిమ్ము. 
విద్యావినయవివేకములు, శద్ధాభయభ క్తులుగలిగి, గురుళుకూషావరా 
యబణులు, లోకోవకారకులు, నియమ్మవతశీలురునగు ఆత్మీయ్మపియ 
శిష్యులకుం బరమరహస్య విద్యయెనను బోధింపక దాచుకొనుగురువు 
గురువు కాడు నిరయవాసి యగును. కావున, ఏదియేమైనను నీ 
కీ విద్య బోధించెదను. నీవు నాకడుపు |వక్కలుచేసికొనివచ్చి చచ్చిన 
నన్ను _బదికింపుము, ” 


ఇట్లు పలికి శ్యక్రాచార్యుండు లోకోత్తర మగుసంజీవనీ విద్యను 
లోకో త్తరుండగు కచునకు లోకో _క్రరవద్ధతిని |బసాదింపంగనే కచుడు 
గురునికడుపు (బద్దలు చేసికొని బయటికివచ్చి వెనువెంటనే తాను నేర్చిన 
విద్యచే విగతజివుండ్డై పడియున్న వేదమ్లూర్తిని |బదికించెమ. ఆ గురు 
శిష్యులను సర్వదేవతలు నభినందించి పుష్పవృష్టి వారిపై 6 గురియించిరి. 
' దేవయానియానందమునకుం బట్టపగ్గములు లేకుండెను. 


ఇట్లు శుకాచార్యుండు సమస్తము నెటింగియు శిష్యరత్నమగు 
కచునకుం దనకు (పొణ్యపదమగువిద్యను బోధించి తన యుదారతను, 


96 మహర్షుల చరితలు 


నిష్కలుషతను, విద్యావిషయమున శ తుమి శభఖేదభావ రాహిత్యమును 
జూపి లోకో త్రరపురుషు( డయ్యెను.* 


శుకాచార్యు(డు యయాతిని శపించుట 


కచుడు దేవలోకమున కేగ తన్ననుముతింపు మని కోరంగా దేవ 
యాని తన్ను. బెండ్లాడు మని కోరెను, కచుండు ధర్మరహిత మని దాని 
కంగికరింపకపోంగాం దనతండివలన [గ్రహించిన మృతసంజీవని కచు 
నకు బనివేయకుండు:గాక యని యామె శపించెను. “నాకది పని 
చేయక పోయినను నావలన (గ్రహించినవారికది పనిచేయుంగాక ! నన్న 
కారణముగ శపించికివి కావున నిన్ను |బాహ్మణుండు వివాహమాడకుండు. 
గాక?” యని కచుండు (పతిశాపమిచ్చి వెడలిపోయెను. 


నృషపర్వునికూంతురగుశర్మిష్ట తన వేయి మందిచెలిక_త్రెలతో 
దేవయానితో వనవిహారమున కేగి యందు దేవయానితో మాట పట్టింపు 
వచ్చి దేవయానిని బాడునూంతం |దోయించి చెలికత్తెలతో నింటికివచ్చి 
జేరెను, యయాతిముహారాజు వేంటకువచ్చి డస్సి దప్పికచెంది దై వికముగా 
ఆ నూంతికడకువచ్చి జలములు తీయ లొనికింజూడ నాతనికి సర్వాంగ 
సౌందర్యవతి, యువతి యగుదేవయాని వడియుండి కనిపించెను. 
యయాతి యా మెను బలుకరించి యాయనుచరి_త అడిగి తెలిసికొని తన 
కుడిచేతితో నామెను బట్టుకొని నూ౭నుండి బయటికిందీసి యోదార్చి 
వెడలిపోయెను. దుర్మార్గురాలై నళర్మిష్టం గన్నతం|డినగరము చూడ 
నని దెవయాని యటనే యుండి తండ్రికి వార్తపంపెను, శ్యక్రుండు 
వెంటనే కూంతు రున్నచోటుచేరి యా మెవలన జరిగినసంగతి యంతయు 
విని “తల్లీ | 

అనువమనియమాన్వితులై. 

అనూనదక్షిణలం (గగ్రతుసహసంబులు చే 

సినవారికంటె ఆ(కో 

ధనుడ కరం బధికుం డం(డు త త్త్వవిధిజ్ఞల్‌ , 





భారతము ఆదివర్వము. * 


శుకమహర్షి 97 
ష్‌ 


అలిగిన నలుగక యెగ్గులు 

పలికిన మటి విననియట్లు |వతివచనంబుల్‌ 
పలుకక బన్నమువడి యెడం 

దఠంపక యున్నతండ చూవె ధర్శజ్ఞుం డిలన్‌. 


భార ఆది, ౧౪౬ ౧౪౨ 


కొవున్క బుద్ధిహీనులే కాని బుద్ధిమంతులు ఎవరిమీందను గోపింపరు. 
ఇంతకు శర్మిష్ట రాజుకూంతురు. చిన్నపిల్ల దాని తెలివితక్కువ తనముం 
జూచి జాలివడవలయునే కాని కోపింపం జనదు”” అని బోధించెను. 
కాని దేవయాని వినక “తండి ! 


కడు ననుర _క్టియు నేర్పును 

గడంకయుం గలవారి నుజక కడవంగ నెగ్గుల్‌ 
నొడివెడి వివేకళూన్యుల 

కడ నుండెడు నంతకంటెం గష్టము గలదే. 


(కార, ఆది, ౩. ౧౪౯.) 


నేనేమైన నా నగరు (తొక్క నని భీష్మించి యుండ వ్యకాచార్యుండు 
నటనే నిలిచిపోయెను. ఈ సంగతి యంతయు. జారులవలన విని 
వృషపర్వమహారాజు త్వరితగతి వచ్చి త౦(డికూం తుళ్ళ 'కఅంగి 
“ఆచార్య! నీవలననే రాక్షనకుల ముద్ధరింపం బడినది. నీ బుణము మే 
మెట్టును దీర్చుకొనలేము. మా సమస్టైశ్వర్యములు, ప్యతమ్మిత 
పరివారము, ధనధాన్యసంవదలు అన్నియు నీవే, నీ వెట్లు చెప్పిన 
నట్లు నడచుకొందుము. దేవయాని యేమి చేయుమన్న నది చేయు 
దును క్షమింపు” మని పార్థించెను. 


అట్టైన “'నీకూంతును వేయిమందిక న్యకభితో నాపొద దాసి 
నొనర్చు” మని దేవయాని వృషవర్వుని గోరెను. ఆతండు మహి 
(పసాద మని యీ యొనరించెను. శర్మిషయుం దనతప్పిదము 
నెజింగి క్షమింప (బార్థించి తండియానతి తలధరించి దేవయానికి వేయి 
మంది కన్యలతో సేవచేయుచుండెను. 

భ్రా8.__1 


98 మహర్షుల చరిత్రలు 


ఒకనా(డు శర్మిష్టయు నామె పరివారమును దన్ను సేవించు 
చుండ దేవయాని వనవిహారమున కేగెను. దైవికముగా నచట 
యయాతిమహారాజు తటస్థవడెను. ఆతండు దేవయానిం బలుకరించి 
మిగిలినవారంద జెవ్వ రని యడిగెను. దేవయాని సమ _స్టము నాతనికి6 
జెప్పి తన్ను. బెండ్లాడు మని ప్రార్థించెను. అంత యయాతి క్ష్మత్తి 
యుండు |బాహ్మణకన్యను బరిిగహించుట ధర్మవిరుద్ధ మని తా నధర్మ్శ 
మునకు బొలుపడుచో లోక్యపవృ త్తి విపరీత మగు నని వ్యాకుచ్చెను. 
“ఐనచో, నాతండి చెప్పిన నంగీకరింతువా?” యని యయాతి నడుగ 
నాతం డంగీకరింతు ననెను. వెంటనే దేవయాని తండ్రిని బిలిపించి 
విషయ మంతయు. జెప్పెను, శుక్రాచార్యు.డు వారివివాహ మధర్మము 
కాకుండునట్లు వర మను (గ్రహించి వారికి వివాహ మొనరించి తన 
కూంతుతో పొటు శర్మిష్టను సఖులను రాజున కొవ్పగించి వడుక తక్క 
దక్హిన సమస్పసుఖములు నామె కొసంగు మని చెప్పీ యయా= నొప్పించి 
శ్ముకాచార్యుండు వారందరిని యయాతితోం బంపివేసెను. కొాల్యకమ 
మున యయాతి దేవయానివలన యదుతుర్వసు అను కుమారులం 
గాంచెను, 


శర్మిష్ట యౌవనవతియై తనయంద మంతయు నడవిని గాచిన 
వెన్నెల కాగా దుఃఖించుచుం దనకుం ఒకి లేండయ్యె నని కృశించుచు 
యయాకితోడి సంగమము మనసున గోరి యుండగా నొకనాండు 
ద్రైవికముగా నామె యొంటరియై యున్నప్పుడు యయాతి యొంటరిగా 
నరుదెంచెను. అపుడు శర్మిష్ట చేతులు జోడించి నమస్కరించి తనకు 
సంగమసుఖ మిమ్మని |పార్థించెను. “శయన సుఖముతక్క మిగిలిన 
సుఖములు నీ కిమ్మని శుకుడు నా కాదేశించినాండు. దానికి విరుద్ధ 
మొనరించిన నసత్యదోషము నాకువచ్చు*” ననీ యయాతి పలుక 
శర్మిష్ట “దేవా! _పొజవిత్తమాన భంగములందు వివాహవధాసమయ 
ములను బొంకవచ్చు ననుట ధర్మబద్ధము కావున నన్నేలు” మని 
పై బడెను. అసదృళరూవ యౌవనవిలాసిని యగునామె కా మహారా 
జటనే యపుడే యామె కోరిన కానునుఖము నపార మొసంగి గర్భము 
నిలిపి చనెను. 


jt 


మ 


శ్ముకమవార్షి 99 


కాలక్రమమున శర్శిష్టకుం గొడుకుపుట్టి పెరుగుచుండ దేవయాని 
చూచి యా కొడుకెట్లు పుట్టె నని శర్మిష్ట నడిగెను. ఒకమునీశ్వరుని 
దయచేం గలిగె నని శర్మిష్ట బొంకెను. దేవయాని యది నిజమని 
నమ్మి వెడలిపోయెను. యయాతి యతి రహస్యముగా శర్మిష్టాసంగమ 
మొనరింప నామెకుం గమముగా నాతనివలన మువ్వురుపుకు 
లుదయించిరి. 


కాల కమమున నొకనాండు శర్మిష్థాయయాతుల గుట్టు బట్టబయలు 
కాంగా దేవయాని సమస్తము నెటింగి తర్మడికడకు6 బోయి తనభ_ర్హయగు 
యయాతి యధర్మమున ధర్మమునకు గీడు కలిగించి, ఆసురపద్ధతి 
నాసురియందు ముగ్గురుకొడుకులం గని తన కవమానము కల్గించెనని 
యేడ్చెను. శుక్రుడు కోపముతో వచ్చి యయాతిం జేరి “నీవు 
యౌవనగర్వమున రాగాంధు(డవై నాకూంతున కపియము చేసితివి, 
జరాభారపీడితుండవు క "మ్మని శపించెను. యయాతి ఖేదపడి తనకు 
గామసుఖము త్రీరలే దని శాపము బాపుమని (ప్రార్థించెను. చకా 
చార్యుండు “నీ ముదిమి నీ కొడుకుసకిచ్చి యాతని యౌవనము నీవు తాల్చి 
రాజ్యసుఖంబు లనుభవింపవచ్చు. తుదిని నీముదిమి నీవు తాల్చి నీ 
కుమారునియౌవన మాతని కీయవచ్చు. అబ్లొడంబడిన కుమారునికే నీవు 
రాజ్య మీయవలయు. అతండే వంశకర్త యగు” నని శాపము మార్చి 
కూంతు నూజడించి యయాతి: దృ ప్తిపజచి వెడలిపోయెను, * 


శుక్రాచార్యుడు బలిచ[క్రవర్తికి నీతి బోధించుట 


శుక్రుడు బలికి సమ_స్ట్స నీతులను బోధించి యాతనినిం జ్మకవర్తి 
నొనరించి దేవతలయు, ఇం;దునియు, దిక్పాలకులయు గర్వ మణంపం 
జేసి యాతనిచే శతాధికములగు యజ్ఞములు చేయించి దానము లోన 
రింపంజేసి సత్యము, దయ, ధర్మము, త్యాగము, యోగము సంచ ప్రాణ 
ములుగా నొనరించి జగజ్జేగి యమానముగా. దనయాచార్యశ్వము నిర్వ 
హించెను, 





* భారతము అదిపర్యము భాగవతిము, నవమ స్కంధము 


100 మహర్షుల చరితలు 


ఇట్టుండ విష్ణుమూర్తి వామనుండై బలిని యాచింప వచ్చుటయు, 
బలి వామనుండు కోరిన మూండడుగులభూమిని దానముచేయ నంగీక 
రించుటయు జరిగెను. అపు డీసంగతి విని తన దివ్యదృష్టిని జరుగలోొో 
బోవున దెటింగినవాం డయ్యు శ్యకాచార్యుండు తనవిధి తాను నిర్వర్తింవం 
దలంచి బలిని జేరి యిట్లు పలికెను. “దనుజేం[ద! ఈ పొట్టివాండు చాల 
గట్టివొండు, బడుగు బొపనయ్య కాండు. దేవకార్యము సాధించుట 
యీవటువు రూపమున నీకడకు వచ్చినాడు. ఈ సంగతి నీ వెలుంగక 
యీతనికి నీవు దాన మిచ్చెద నంటివి. _ఇచ్చితివా రాక్షనలోకమున 
కంతకు ముప్పు తెచ్చినవాండవే యౌదువు. ఈత. డీమూం డడులగు 
దానము మిషవచే నీ లక్ష్మి, నీ తేజము, నీ యిల్లు, నీ మైశ్వర్యము, నీసమ 
_స్తముం గొనిపోయి ల; దుని కిచ్చును. వమాండుపాదములతో మూండు 
లోకముల న్యాకమించి నిన్ను. బాతాళమునం గూల్చును. ఇచ్చెదనని 
ఈయకున్నచో నరకమే వచ్చును. కాని, దానిని దప్పించుకొన నీవు 
సమర్థు(డవు. ఏ దానమున వినాశము సంభవించునో యది దానమే 
కాదని పెద్ద అందురు. గృహస్థుం డగువాండు తనయింటం గలధన 
మైదుభాగములు గాం జేసి కామము, అర్థము, ధర్మము, యశము, ఆ శిత 
జనము అనునై దిటికి సమముగా బంచవలయును. అంతేకాని తనకు 
మాలినధర్మము ధరణి లేదు. “బహ్వృచగీత ” ఈభావమునే తెలుపును. 
వినుము, అంగీకరించినన్తు అభిలము పోవునపుడు లే దనిన అసత్యము ' 
కాదు. అత్మ యనువృక్షమునకు అసత్యము మూలము, ఐనను ఆత్మ 
చెడదు, ఆత్మ యనువృక్షమునకు సత్యము పుష్పఫలములు, నూను 
చెడుటతో పుష్పఫలములును పోవును. ఫలపుష్పములు లేకపోయినను 
వృక్షము మూలముతో వృద్ధిపొందును. కావున6 దాను నశింపకుండు 
పక్షమున దానము చేయవలయును గాని తానే పోవునపుడు దానము 
చేయుట తెలివిగలపని కాదు, నుజియును 


వారిజాక్షులందు వై వాహికములందు. 
[(వాణవి త్రమాసభంగమందు. 
జకీతగోకులాగజన్మరక్షణమందు 
బొంకవచ్చు నఘము పొంద డధిప | 


శుకమహర్షి 101 
ఆ చె 


నేం వెప్పినమాటలు సొటించి కులమా, రాజ్యము, తేజము నిలుపు 
కొనుము. ఈ దానము గినము మానుము.” 


ఆ మాటలు విని బలిచకవ_ర్హి * ఆచార్య! నీవు నిజము చెప్పితివి. 
గృహస్థులకు నీవు చెప్పినదే పరమధర్మము. కాని, నే నీదాన మిచ్చి 
తీరెదొ నని పలికి శ్యక్రుని పలుకులు పొటింనం డయ్యెను. కాని శుుకా 
చార్యుం డొనరించిన హితబోధవలన నాతం డాగతానాగతవ ర్హమాన వేది 
యాచార్య ధర్మనిర్వహణబుద్ధి యని వెల్ల డియైనది. 


జాశనససంహిత 


ఉశనసుడు అనులోనుప్రతిలోపుజాత్యంతర వివా హములనుగూర్చి 
చెప్పినధర్మములు జౌశనస సంహిత యని (పసిద్ధిగాంచిన వి. ఈ సంహిత 
పూర్తిగా అభింవ లేదు. లభించిన సంహితలో ఆరంభమున “అత కపరం 
వవక్ష్యామి జాతివృ క్తివిధానకం, అనుకోమవిధానం చ (పతిలోవుపిధిం 
తథా” అని కలదు. [ఇంతక బూర్య మేదిరకూ చెప్పి యుండ 
వచ్చు. ఈ సంహితనే జాశనసధర్మశా స్ర్రమనియు, బౌశనసస్మృతి, శుక 
స్మృతియనియు నందు రని తుదింగలదు.] ఇందు ౫౧ శ్లొకములు 
మ్మాతమున్నవి ౫౧ వ శ్లోకము; 


“ ఏతత్సంక్షేవతః _పోక్షం జాతివృ త్తివిభాగశః, 
జాత్యంతరాణి దృశ్యంతే సంకల్పాదిత ఏవ తు” 


జాశనసస్మ ఎతి 


ఇదియే ప్రధాన మగు శ్యుకధర్మశాస్త్రము, కౌనకాది మహామునులు 
భార్గవుండగు ఉళనసునింజేరి ధర్మశాస్త్ర వినిర్ణయ మొనరింపు మని 
(పొర్థించిరి. ధర్మత త్త త్త్వవిదుం డగు ఉశనుడు 'ధర్మార్థకామమోక్ష హేతువు, 
/ ఫావసాశనకరము నగుధర్మశా స్రమును మొదట దర్మడికి నమస్కరించి 
(పారంఖించి చెప్పెను. మొదటి అధ్యాయమున (_బహ్మచారిధర్మసార 
వర్ణనము, రెండవ అధ్యాయమున (బహ్మచారిశౌచాచారవర్జ నము, 

భ్హాలీలి 


102 మహర్షుల చరితలు 


మూండవఅధ్యాయమున (బహ్మచారికీ సంబంధించిన యనేకవిషయ 
ములవర్ణనము, గాయ క్రీ మంతసారవర్ణనము, నిత్యనై మిత్తిక విధివర్ణ 
నము, నాలుగవ అధ్యాయమున శ్రాద్ధవిష యవర్ణనముు, ఐదవయధ్యాయ 
మున అదే విషయముయొక్క- వివరణము, ఆఅవఅధ్యాయమున అశౌచ 
వర్ణనము, ఏడవ అధ్యాయమున గృహస్థు లొనరింవందగిన _పేతకర్మ 
విధివర్ణనము, ఎనిమిదవఅధ్యాయమున (పొయశ్చి త్తవర్ణనము, తొమ్మి 
దవఅధ్యాయమున ఆ విషయముయొక్క విపులీకరణము అనువిషయ 
ములు బెళనసస్మృతిలో6 గలవు. మచ్చు శ్లోకములు : 


“కృతోవనయనో వేదా నధీయీత ద్విజోత్తమః, 
గర్భాష్టమే వ్యష్టమే వా స్వ స్యూతో క్రవిధానతః 
దండే చ మేఖలా సూ,తే కృష్ణాజినధరో మునిం 
భిక్షాహారో గురుహితే వీక్షమాణో గురోర్ముఖమ్‌ 


ఉపాసనే గురూణాం చ సాంధ్యయో రుభయోరపి, 
ఉపవీతీ భ వేన్నిత్యం విధి రేషః సనాతనః, 


(ees ~ 


అమావాస్యాయాం యో బాహ్మణం సముద్దిళ్య పితామహమ్‌, 
(వాహ్మఖీస్త్రీం సమభ్యర్చ్య ముచ్యతే సర్వపాత'కై 
అమావాస్యాం తిథిం పొప్య యమమారాధయేద్భవమ్‌, 
(వాహ్మణానాం భోజయిత్వా స్పర్వపాపై ః (ప్రముచ్యతే. 
కృష్ణాష్టమ్యాం మహాదేవం తథా రృష్టచతుర్దశీం, 
సంపూజ్య,_బాహ్మణముఖై ః సర్వపాపైః (ప్రముచ్యతే. 
(ఉతయోదళ్యాం తథా రాతౌ సోపహారం (తిలోచనమ్‌, 
దృష్ట్వేవ [పథమో యామో ముచ్యతే సర్వపాతశై 8, 
సర్వత దాన గహణే ముచ్యతే సోమయాగతః. 


తమవారి 103 
శాంత్యాచ దక్షిణాం గృషహ్టాన్‌ హిరణజ్యపతిమా మపి, 
అయుతేనై వ గాయ।త్యా ముచ్యతే సర్వపొతకై ః. 

శుకధ్యానము 


శ్లో జటిలం సాక్షసూతం చ 
వరదండ కమండలుమ్స్‌ 
శ్వేతవ స్తావృతం శుకం 
ధ్యాయేద్దానవపూజితమ్‌, శ్‌ 


శు|కస్తుతి 


క్క 


వక శ్నుభగహ (శ్మీమాన్‌ 
వర్షకృద్వర్ష విఘ్మకృలత్‌, 
తేజోనిధిః జ్ఞానదాయీ 
యోగి యోగవిదాంవరః 


దై త్యనంజీవన (శ్రాంతో 

దై త్యనేతోశనాః కవిః, 
నీఠిక రా (గహాధీశో 

విశ్వాత్మా లోకపూజితః, 


శక్త మాల్యాంబరధరః 

శ్రీ చందన సమ।|పభః, 
అక్షమాలాధరః కావ్యః 

తపోమూ ర్తి ర్భన|వదః. " 


104 


మహర్షుల చరిత్రలు 
ల్ని 


శుక్రాషో తరశతనామసుతి 8 
టె = బాన 


“శ్లో॥ శుక చృుచీ వృభగుణ వృభద వృభలక్షణః, 


శోభనాక్ష బవృభరూవ వృద్ధ నృటిక భాస్వరః. 
దిన్నార్హిహారకో దై త్యగురుర్దేవాభినందితః, 
కొవ్యాసక్తః కామఫాలః కవిః కల్యాణదాయకః, 
భ(ద్రమూరర్తి ర్భదగుణో భార్గవో భక్తపాలనః, 
భోగదో భువనాధ్యక్షో భు క్రీము క్తి ఫల ప్రదః. 
చారుశీల శ్చారురూప శ్చారుచం[ద్ర నిభాననః, 
నిధి ర్నిఖిల శాస్ర్రజ్ఞో నీతివిద్యా ధురంధరః, 
సర్వలక్షణసంవన్నః సర్వావగుణ వర్ణిత, 
సమానాధిక నిర్ముక్తః సకలాగమపారగః, 
భృగు ర్భోగకరో భూమీసురపాలనతత్సరః, 
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాిశయః, 
బలి ప్రసన్నో ఒభయదో బలీబల పరా_క్రమః, 
భవపాశ వరిత్యాగో బలిబంధ విమోచకః, 
ఘనాశయో ఘనాధ్యక్షో కంబ్నుగివి కళాధరః, 
కారుణ్యరనసంపూర్ణః కల్యాణగుణవర్థనః, 
శ్వేతాంబర శ్మ్వేతవపుః చతుర్భుజ సమన్వితః, 
అక్షమాలాధరోఒ చింత్యో అక్షీణగుణభాసురః. 
నక్ష్యత గణ సంచారో నయదో నీతిమార్గదః, 
హర్దప్రదో హృషికేశః 'క్లేశనాశకరః కవిః, 
చింతి తార్థ్యవద శ్శాంతమతిశ్చి త్తసమాధికృత్‌; 
ఆధివ్యాధిహరో భూరివిికమః పుణ్యదాయకః, 
పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః, 
అజేయో విజితారాతిః వివిధాభరణోజ్జ్వల:ః, 


వక్రమహర్షి 105 


కుందపుష్ప[పకికాళో మందహాసో మహామతిః, 

ము క్రాఫలసమానాభో ము క్రిదో మునిసన్నుతః. 
రత్న సింహాసనారూఢో రథస్థ్రో రజత |వభఃి 
సూర్య పాగ్టేశసంచారః సురశ తుసుహృత్‌ కవిః, 
తులావృషభరాశీళో దుర్ధరో ధర్మపొలకః; 

భాగ్యదో భవ్యచారిితో భవపాశవిమో చకః, 
గౌడదేశేశ్వరో గోప్తా గుణీగుణవిభూషణః, 
జ్యేష్టానక్షత సంభూతో జ్యేష్టః (శ్రేష్ట తచిస్మితః, 
అపవర్గవదోఒనంత సృంతానఫలదాయకః, 

సరై కశ్వర్యపద సృర్వగిర్వాణగణసన్నుతః, *” 


వంహర్దుల చరి|తలం 


శ్వేతకేతుమ హారి 
యె 


జననము 


పూర్వము మహాతవస్వియు, మహాతేజస్వియు; మహాస్వాధ్యాయ 
వేత్తయు నగుఉద్ధాలకు. డనుమహర్షి యుండెను. ఆతండు మంత 
(దష్టయు, మం్యతవేత్తయు, మం్కతమహితుండును. ఆతనికి ధర్మ 
పత్నియందుం దొలుత సుజాత యనుకూంతురు కలిగెను, యుక్త 
వయసు వచ్చినపిదవ నుద్దాలకుం డామెను ఏకపాదుం డనుమహనీయ 
తపోనిధి కిచ్చి వివాహము గావించెను. ఆ పుణ్యదంపతులకే అష్టావ్యక 
మహర్షి యుద్భవించెను. సుజాతకు అస్టావ్యకుండు జనించిన వేళనే 
సుజాతతల్లి యు ఉద్దాలకునిభార్యయు నగు సాధ్వికి నాక కుమారుండు 
కలిగెను. అతండు స్వచ్భధావళ్యయుత మగుశరీరముతో. బుట్టుటచేం 
దండ్రి యాతనికి శ్వేతకేతు. డనునామము నొసంగి జాతకర్మాదుల 
నొానరించెను, 


మాతుఖ భాగినేయులు 


సమానవయస్కులు సమానబుద్ధియుతులు నగుశ్వేత కేతుండు, 
అష్టావక్రుడు మాతులభాగినేయు అగుట సుజాతచేతను సుజొతతల్లి చే 
తను మిగుల లాలింపం బడుచుండిరి. జనకమహారాజు నాస్థానమున శేగి 
వందితోడి వాదమున నోడి యేకపొదుండు జలమజ్జితుండై యుండుటచే 
అష్టావ_కశ్వేత కేతు లిరువురు ఉపనీతుల్లై ఉద్దాలకునికడనే సమస్త వేద 
శాస్త్రములు నభ్యసించుచుండిరి. అష్టావకుండు బాల్యముకతమున 
ఉఊద్దాలకుండే తండ్రి యనియు శ్వేతకేతుండు _(భాత యనియు భావించు 
చుండెను. ఒకనాండు అష్టావక్రుడు చనవుబలిమిని ఉద్దాలకునియొడిలో6 
గూర్చుండెను. అదిచూచి శ్వేతకేశుం “డోరీ! నాతండియొడిలో నీ 


. 


శ్వేతకేతుమహర్షి 107 


వేల కూర్చుంటివిః నీవు నీ తం్యడికడకుం బొమ్ము* అని యాతనిని 
గెంటివేసి తాను దం్మడియొడిలోం గూర్చుండెను, అష్టావ్మకుం డేడ్చుచుం 
దల్లికడ తేంగి జరిగిన సంగతి చెప్పి తనతర్మడి యెక్కడం గలండో తెల్పు 
మని కోరెను. ఆమె జనకసభలో వాదమున నోడి జభమజ్జితు౯డై 
యాతని తండి యుండె నని చెప్పెను. ““ఐనచో నే నేగి నాతంిని 
విడిపించి తెచ్చుకొందును. అనుమతింపు” మని తల్లినిగోర నామె 
“బాలవాక్యము [బహ్మవాక్యము. ఏమో! తేజస్వియగుబాలుం డంతకుం 
సమర్థుడు కాండనుకొననేల?” యని యాతని కనుమతి నొసంగెను. 


వెంటనే అష్టావకుండు మేనమామయగు శ్వేత కేతుని కడకు 
బరుగునం బోయి యాతడు తన్ను గెంటివేసి యనమానించిన సంగతి 
యవ్బుణే మజచి, “మామా! మన మిద్దజము జనకచ, క్రవ_ర్థినభ శేగి 
వంది నోడించి నా తండిని విడిపించుకొని వత్తము, రమ్ము. వందిని 
గిందిని పందిని జయింపలేమా మనము?*”ి అనెను, ఆతండును తప్పక 
పోదము రమ్మనంగా ముక్కుపచ్చలారని యా ముద్దుబిడ్డ లిరువురుం 
జెట్టాపట్టాలు వేసికొని బాలసూర్యులవలెం బయలుదేటి జనకసభను జేరి 
వారి వాక్బమళక్కృృతులచే ద్వారపొలురను జనకుని రంజింప? జేసిరి, 
అష్టావ్నకుండు వాదమున వంది నోడించి జనకుని గౌరవము అంది 
తం డిని విడిపించుకొని తం డియాజ్ఞచే సమంగానదిలో మునిగి నిర్వ 
(క్రుండు దివ్యసుందరుండునై తనతోం దుల్యుం డని జనకాదులచే నని 
పించుకొన్న మేనమామ యగుశ్వేతకేతునితో విజయియై యింటికి విచ్చే 
యంగా నెల్లరు మాతులభాగినే యుల లోకాతీతశ కుల కచ్చెరువందిరి. 


శ్వేత కేతుం డచిరకాలముననే సర్వ వేదశాస్త్రములను త|దహస్య 
ములను, ధర్మమర్మములను దెలిసికొని పున్నుమచం[దునివలే షోడళ 
కళావరిపూర్ణు౬డై _ప్రకాశింపం జొచ్చెను. 


శ్వేత కేతునివిజ్ఞానము 
అ 


శ్వేతకేతుండు _ఆ్రహ్మచర్యదిక్ష వహించి మహాతపన్సు చేసెను. 
ఆ పిమ్మట నాతండు (బహ్మజ్ఞానమును గడించి వేదత_త్త్వము, క్రియా 


108 మహర్షుల చరితలు 


స్వరూపము, కర్మఫలత్యాగములను, ఆకృజ్ఞా నమును సంపా 
దించెను. అతడు (పొజ్బులలో (పాజ్జుండు పండితులలో పండితుండు, 
జ్ఞానులలో జ్ఞాని, నిష్టాగరిష్టులలో నిష్టాగరిష్టుండు తపస్వులలో 
తపస్వియై (బహ్మవర్చసము, జ్ఞానకేజము, విజ్ఞాన్నపకాశము తన్నా 
వరింప బాలసూర్వునివలెం _బకాశించుచుండెను. 


(సొజ్జు. డగునుద్దాలకుండు రూవగుణవిజ్ఞానసంపన్ను (డగు 
కొడుకును జూచి “నాయనా! నీవు వివాహమయోగ్యుండవై యున్నావు. 
|బహ్మచర్యము తపస్సు, వివ్య, విజ్ఞానము, రూపము, గుణము. 
వీనిని సంపాదించినపిదప ఆత్మజ్ఞానమును గుర్రైటింగిన విప్రుడు వినయ 
వివేకగుణశాలిని యగుకన్యను బరిజయమాడి యుత్తమగ్భ హస్థధర్మ 
మును పొటించి సర్వబుణములను దీర్చి సన్న్య స్తచిత్తుండై సర్వేశ్వర 
సాన్నిధ్య మందుట సద్భాహ్మణలక్షణము కావున, కీవును పావన 
ముగ జీవసము గడప గృహస్థు(డవు కమ్ము” అని వలికెను. శ్వేతు 
శేతుండు తం్యడిని గాదనజాలక యు త్తమకన్యక లఅభింపంగనె తాను 
డప్పక పరిణయమాడుదు ననిచెప్పి తండి నలరించి _బహ్మచర్యవత 
మును బరిపొలించుచునుండెను. 


శ్వేత కేతుని వివాహము 


ఆ కొలమున మహాతపస్వీ, వేదవే త్త, శాస్త్రవిజ్ఞుండు, ఆచారవు 
తుండు; ధర్మజ్ఞుండు నగుదేవలనుహర్డి యా పరిసర్మపాంతముననే నివ 
సించుచుండెను, ఆ మహర్షికి ధర్మవత్నివలన సువర్చఠల యను నొక 
కూతురు జనించి చక్కనిచుక్కగాం బెరుగుచు పుత్తడి బొమ్మవలెం 
బొలుపొరుచుండెను. ఆమె తండికడ సర్వవిషయములందును జక్కని 
వైదుష్య మార్జించెను, అందచందములతో నద్వితీయముగ నలరారు 
నామెకు విద్యావినయవిజ్ఞానసంపద బంగారమునకుం దావి యబ్బిన 
చందమున నబ్బెను. ఇంతచక్కని చుక్కకు నింతవిజ్ఞానరాశికిం దగిన 
వరు నెక్కడనుండి తెత్తునా యని దేవలమహర్షి తలపోయుచుండెను, 
తర్మడిశతలపోంత తనయ గుర్తెజింగి “ శం|డీ! నీవు నాకుం దగినవరు 
నస్వేషింపం దఠలపోయుచుండుట నే నెజింగితిని. కాని, నాకొక్క కోరిక 


శ్వేత కేతుమహర్షి 109 


గలదు. అది నీవు తీర్చకతవ్నదు. (గుడ్డివాండు (గుడ్డివాండు కాని 
వాండు వీకకాలముననేయైన మహాత్ము€ డెవండో యాతనికే నీవు న న్నీయ 
వలయును, అన్యున కీయవలదు” అని పలికెను. అందులకు దేవ 
లుండు “బిడ్డా! నీ కోరిక లోకవిరుద్ధము. అంధు:డై కానివాండు, 
అంధుండు కాక యైనవాండం-చి_త మైనమాటలు.  _ అట్టివానిని నీవే 
చూచుకొనుము. వేదవిదులు, ఆచారవంతులు, ధర్మపరులు, తవశ్శీ 
లురునగు వటువరులను నేను బిలిపింతును. నీ కోరిక ననుసరించి 
వారిలో నొక్కనిని నీవే యెంచుకొను” మని పలికెను. సువర్చల 
యజ్లి యొనర్చు మని తండికిం జెప్పెను. . 


దేవలమహార్షి తనశిష్యుల నెల్లరినిం బిలిచి “వత్సలారా ! జన్మకుల 
రూపగుణ్యవపర్పనలచేే నుత్తముల్లై వేదాధ్యయనపరులై, (బ్రహ్మ 
చర్య (వ్రతనిష్టులై, తల్లిదండు లుండి వివా హేచ్భ గలిగిన వటువరులను 
సగౌరవముగా. దీసికొని రండు. వారిలో నొక్కనిని నాప్ప్కు_క యగు 
సువర్చల పరిజయమాడు నని చెప్పి యందుల కంగికరించిన వారినే 
తీసికొని రం” డని పంపెను. దేవల శిష్యు ల్మాశమముల కేంగి సువర్చ 
లావృత్తాంతము,  దేవలునికోరిక యెజి౭గించి పెక్కురు వటువరులను 
దిసికొని వచ్చిరి. 


దేవలుండు వారిని సమాదరించి సువర్చలం బిలిచి “తల్లీ ! వీరు 
వేదవేదాంగవే క్తలు, విద్యానసంపన్నులు, సత్కులీనులు, సచ్చీల 
యుతులు, వివాహసంతానేచ్చ గలవారు. మహావతు లగువీరిలో 
నొక్కనిని నీవు వరింపుము * అని వలికెను. అందచందములతో నల 
రారు నా యిందువదన, బంగారమువంటి యొడలికాంతులు విరాజిల్ల , 
విద్యావినయువివేక వకియై వా రెల్ల రికి నమస్కరించి ““వటునరులారా! 
మీలో అంధానంధు. డేకకాలముననే యైనమహనీయు. డెవండైన 
నున్న నాతనిని నేను వరించెదను. అన్యులను వరింవంజాలను. 
మన్నింపుం”* డని పలికెను. ఆమెమాటలు విని పెక్కురు తబ్చిబ్బె 
“యిది మేమి? అంధుం డనంధు. డెట్లగును? అనంధు.డంధు6 
డెట్లగును ! కన్య లక్షణ వతఠియే కాని, వకబుద్ధి యని యామెగొంతెమ 


110 మహర్షుల చరితలు 


కోరిక చెప్పక చెప్పుచున్నది. ఈమెతో మనకేల? యని ముని 
కుమారు రెల్లరు వచ్చిన (తోవంబట్టి పోయిరి. కాని, తం(డ్రివనుపున వచ్చి 
శ్వేత కేతుండు దేవలుని సమిపించెను. 


దేవలుండు శ్వేతకేతు నధికముగ నాదరించి సువర్చలం బిలిచి 
“అమ్మా! ఈతం డుద్దాలకప్యుతు. డగుశ్వేత కేతువు, (ప్రాజ్ఞుడు, విద్యా 
వినయవివేకనిధి, తపస్వి, ధర్మ్శజ్ఞుండు, (బహ్మనిష్టుండు. ఈతండు నీకుం 
దగినవతి యని నాకుం దోంచుచున్నది. తరువాత నీయిష్ట” మనెను. 
సువర్చల యాతనిపై ౯ దీవదృష్టి పొణించెను. ఆమె మాటాడకుండం 
గనే శ్వేతకేతుండు “సుందరీ £ యెందుల కీసందియము? నేను నీకొబకే 
వచ్చితిని. నీవు నా దానవే, సందియ మందకుము. నీను లోకవాస 
నలం దగులక లోకవిషయముల నంధుడనై యున్నాను. కాని 
సంశయరహిత మగుజ్ఞాన చక్తువుం గలవాండ నగుటం బద్శ్మప్మత్రములవలె 
నాకను లెంత విశాలములో తిలకీింపుము. ఇందువదనా! నీవు 
న న్నందుము. నిన్ను నా డెందమునకు హత్తుకొందును. మజియు 
వినుము. జగమంతయు మిథ్య. ఇందు కనుట్క వినుట, తాకుట, 
మూర్కొనుట, మాటాడుట, కర్మలు చేయుట్క మనస్సుచే సంకల్పిం 
చుట, బుద్ధిచే సత్యము నెబుంగుట మున్నగుకార్యకలాప మంతయు 
మిథ్య యని యే జ్ఞాననేశమునకుం దెలియునో ఆ జ్ఞానన్నేతము లేని 
వాడు (గుడ్డివాండు. అది నాకుం గలదు, కనుక నేను గుడ్డని కాను: 
మణి (గుడ్డని 1! ఎట్ల న, లోకులదృష్టిలో వారికీవలె నేను వస్తువులం 
జూచుట లేదు, అనంగా వారియజ్ఞా నదృష్టి నాకు లేదు. కావున, వారి 
భావనలో నేను (గుడ్డివాండను. ఈ విధముగ నొకేక్షణమున నేను (గుడ్డి 
వాండను, (గుడ్డివాండను గానివాండను. ఇంకను వినుము. లోకదృష్టిని 
నేను నిత్యనై మి_త్తికకర్మ లాచరించుచునే యున్నాను. కాని, ఆత్మ 
దృష్టిని నేను న్మిష్కియుండను. ఆ కర్మలఫలము న న్నంటదు. కార్య 
మగు పవంచమునం గారణ మగుపరమాత్మను నేనే యని యెజింగిన 
వాండ నగుట నేను బరమశాంతు(డనై యున్నాను, మటీయు నేను. 
గర్మాచరణమునను గర్మఫలత్యాగమునను మృత్యువును జయించి 
యమృతుండనై జ్ఞానపా_ప్త మగునాత్మానందమున మదమాత్సర్యకాను 


శ్వేత కేతుమహర్తి 111 
Ci 


(కోధాదులు లేక (వ్రశాంతస్థిరచిత్తుడనై తిని. నీకు నేనే భర్తను. నీవే 
నాభార్యవు. అది నా కీదివజకే విదిత మగుట నింతదూరము వచ్చితిని, 
నచ్చితివా ?*” యని యూరకుండెను. 


సువర్చల సిగ్గుపడి వెనుకకు దగ్గెను, దేవలుం డానందించి 
““సువర్చలా! నచ్చెనా? తథా _స్తనవచ్చునా !* యని వలుకరించెను. 
సువర్చల మటీంత సిగ్గుపడి లోనికేంగి సిగ్గు పెందెరల. జీల్చుకొని నచ్చిన 
వరు డని తండ్రిని హెచ్చరించెను, దేవలమహార్షి వెంటనే సగౌరవ 
ముగా ఉద్దాలకుని, బంధువర్గ్ల మును, బుషివర్గమును, శిష్యవర్గ్షమును 
బిలిపించి ముహూర్తనిశ్చాయ మొనరించి సర్వసంభారములను సమ 
కూర్చి శాస్తోో కృముగ సర్వమునిజన సమక్షమున సువర్చలను శ్వేత 
కేకున కిచ్చి వివాహనుహోత్సవము నిర్వర్తించెను. ఆ దివ్యమంగళ 
సమయమున ““హృత్పుండరీక నివాసు(డు, సర్వభూతాత్మకుండు, సర్వ 
శోభా సముపేతుండు నగుథశ్రీహరియే యీ శ్వేత కేతురూపమున నిల్చి 
యున్నాండా? ఆ చల్ల నితల్లి మహాలక్ష్మి భూలోకవాసుల లోచనములకుం 
బర్వము గావింప నిటు సువర్చలారూపమున విజ్వేసియున్న దా? 
లేనిచో ఈదంపతుల ఆ రూపమునకు దివ్యమంగళ విగహత్వ మెట్టులు 
వచ్చు?” నని యెల్లరు ననుకొనం జొచ్చిరి. 


అంత దేవలుండు * శ్రీధవుం డగుమాధవుని |పీతికొజ కీకన్యా 
దానము జేసితిని, ఆతండు సంతోషించుంగాక! నాప్యతియు నీ 
వత్నియునగు సువర్చల పతివతయె పుట్టినయింటికి మెట్టినయింటికీ 
థ్యాతి గొనితెచ్చు(గాక 1’ యని యామెను శ్వేతకేతునకుం దలిదం(డ్రు 
అకు నొప్పగించెను. 


ఆ్మశమనిర్వ ర్రనము 


శ్వేత కేతుండు విధ్యు క్రవివాహకార్యకలాప మంతయు ముగిసిన 
' పిమ్మట భార్యను దీసికొని తల్లి దండులయు, అత్తమామలయు దీవెన 
అంది వేటుచోట న్మాశమమును నిర్మించుకొని యందు గృహస్థధర్మము 
నవలంబించెను. 


112 మహర్థుల చరిత్రలు 


తొలుత నాతడు పత్నితో “కాంతా! కేదో_క్తవిధులాచరించి మనము 
దేవపితృముని బుణములను దిర్చవలయును, నేను నీవు నను భావ 
ముఖతో నున్నాము కనుక మన కీ కర్మకలాపము తప్పదు. నీవు నాతోను 
నేను నీతోను వీని నాచరించి పిదప జ్ఞానాగ్నియందు వానిని భస్మ మొన 
రింతము. ఉఊత్తము లేది చేయుదురో సామాన్యు లది చేయుదురు. 
అందుచేతనే జ్ఞానులును గర్మమానరు. జ్ఞానముచేతనే వారు మానినను 
అజ్ఞానులు కర్మమానుటలో మా్యతము వాని ననుసరింతురు. దానివలన 
లోకము కర్మ్యభష్టమై సర్వ(భష్ట మగును. కావున, మనము లోక 
(శేయమునకు ఆత్మ (శీ యమునకును సద్భహస్థకర్మము లాచరింత ” మని 
పలికెను ఆమె సర్వవిధముల నాతనియడుగుజాదలనుబట్టి నడచుచు 
ను_త్తమ సాధ్వియై యుండెను. రత్నముపక్క రత్నముచేరిననే 
కోభించునుగాని మసిబొగ్గు చేరిన శోభింపదుగదా ! 


జ్ఞానబోధ 


ఈ విధముగా సువర్చలాశ్వేత కేతు లనుపనూన ధర్మము లాచ 
రించుచు ను_త్తమపు త్ర సంపడం బడసి పితరులను, అనేకయజ్ఞము లొన 
రించి దేవతలను, తపస్స్వాధ్యాయస్మత్పవ_ర్హనలచే బుషులను సంతోష 
పజిచి యా పుణ్యదంవతు లాత్శజ్ఞానమున ద్వంద్వాతీతులై భువిపై దివి 
చూచుచు జూపుద్కు అన్నిటికి నాక్షిభూతులై మాతము తా ముండి 
మానవలోకమున నున్నను మాధవలోకమున నున్నట్లు వర్షించి యపూర్వ 
దంపతులై యలరారిరి. 


జకనాండు సువర్చల భర్త నిట్ల డిగెను.  *“_బహ్మజ్ఞా!నీ వన 
నెవరు? పొంచభౌతికమై కంటికీ కనంబడు నీ శరీరమూ నీవు? కానిచో 
నీ వను దానిత తత్త్వమును నిపుణముగం దెలుపుము.”* ఆమెకు శ్వేత 
కేతుం డిట్లనెను. “కాంతా! నీవు నన్ను (బహ్మజ్ఞా యని పిలిచితివి. 
అందులోనే నీవు న న్నెజింగినట్లు స్పష్టము. ఇంక వేజే యడుగనేల 1 
“నీ దేహాంతర్గత మగుఆత్మ నడుగుచున్నాను ” అని సువర్చల యనెను ౫ 
“అగుచో ఆత్మ మాటాడదు, తినదు, కనద్కు వినదు, పుట్టదు, చావదు. 


శ్వేత కేతుమ హర్షి 113 


శరిరసంబంధమున: జేసి ఆత్మకు జననము కలదని యనుకొనునాండు 
దానికి బంధమును గలడు. నీవు నేను, నేను నేను సర్వము నేను అని 
యనుకొనునాండు శరీరమే లేదు.” అని శ్వేతకేతుండు చెప్పెను, ఆ 
మాటలు విని యామె “మహాత్మా! నీ వింత్మపాజ్ఞుండవై యుండియు 
నజ్ఞానివలె సమస్త కర్మలు నొనర్వుచున్నావు. సహధర్మచారిణి నగుట 
నేను ని న్ననువర్తించుచున్నాను. ఇందు నిఖావ మేమి? దయతో 
సెల విమ్ము” అని కోరెను. ఆతం డిట్ల నెను. “సుడతీ! పెద్ద లాచరించినది 
పిన్నలకు ఒరవడి యగును. లోకవ్యవహారము స|కమముగ నడచుట 
శెల్ల రును గర్మ లాచరింపవలయును. కర్మహీనతవలన జాతి నిర్వీర్య మై 
లోకము చిందరవందర యగును. ధర్మము నశించును. చిన్న చేంవను 
(మింగు పెద్దచేంపవలె బలవంతుండు బలహీనునిం గబళించును, సర్వలోక 
కర్త భర్త హం యగు పరాత్చరున కది యనిష్టము. మటియు సర్వ 
జగథ్సృష్టియు భగవంతునికి _గీడామాతము. ఆతని విభూతు అనంత 
ములు. ఆతని శక్తు లపారములు. సృష్టిస్థితిలయము అను పెనుగహ్వర 
ముల జీవి చిక్కుకొని యున్నది. జననమరణసంసారరూప మగు బంధ 
ముల దెగ్మదెంపుకొని యెవం డాత్మజ్ఞానము నందుచున్నాండో వాండు 
భగవంతునికిం బియుండు. అట్లుగాక జనన మరణసంసార్యసవాహ 
మధ్యమున గొట్టుకొనిపోవుచు దుర్మార్గు. డగునిర్భాగ్యుండు నరకకూప 
మున (_మగ్గుచుం దనచుట్టునుగల జంధములం |దైెంచుకొనుటకు బదులు 
పెంచుకొనుచుండును. దెట్టముగ నలముకొన్న యజ్ఞానతిమిరమున బడి 
యది తన యదృష్టవిశేష మని యహంకరించుచు నిర్భాగ్యుం డగు 
నరుండు నిత్వవతనము నందుచునే యుండును. కావున, దేహకళుద్ధి 
కొజకు ఆత్మ జ్ఞాన వికాసముకొటిక్కు లోకమువారికి ఒరవడి యగుట 
కొకు నేను సత్కర్మాచరణముం జేయుచున్నాను. దేహవతనపర్యంతము 
నట్లానరించుచునే యుండవలయును.” 


ఆ మాటలకు మిగుల నానందించి సువర్చల “దేవాః శబ్దము, 
అర్థము వీనిని వివరింపు” మని కోరెను. “అక్షర సంపుటి నుచ్చరింపంగా 
వెలువడునది శబ్దము. ఆ శబ్దము చేత ౬ దెలుపంబడున దేదియో అది 
యర్థము. శద్దార్థములకు నిత్యసంబంధము లేదు, ఉచ్చారణనుబట్టి 


114 మహర్షుల చరితలు 


పరిస్థితులను బట్టీ శబ్ఞార్థము మాజుచుండును. కావున, వానికిసంబంధ 
మున్నది, లేదు” అని శ్వేతకేతు. డనెను. *ఐనచో నది పరస్పర 
విరుద్ధముగాలేదా ?*” యని సువర్చల పలికెను. “కాదు. వై రుద్ధ్యమే 
మియు లేదు. నే ననుశబ్బ మాత్మపరమైనపుడు సత్యము, అనాత్మవర 
మైనపు డసత్యము, అందుచే నది సత్యము నసత్యమును. మటియు 
(హ్మ సత్యము, జగత్తు మిథ్య. మిథ్య యగు జగత్తు లేదా? 
ఉన్నది, నిజమున పన్నదా? లేదు. ఇది తథ్యమిథ్యాత తత్త్వము, ఇది 
తెలిసికొనుట కష్టము. కావున, ఆత్మవాచ్యశబ్దార్థము పరమేశ్వరుడు, 
అనాత్మా శిత శబ్దార్థములు రెండును మిథ్య” అని శ్వేతుకేంతువు బదులు 
చెప్పెను. 


“* ఆత్మ, అహంకారము వీనినిగూర్చి తెలుపు” మని సువర్చల 
యడుగంగా శ్వేతకేతు విట్లు తెలిపెను. “కాంతా! మట్టియందు ఘట 
మనుభావ మున్నట్లు, ఆత్మయందు అహంకారము కల్పిత మై యున్నది. 
అచింత్యము, పరము నై_నది, ఆత్మవస్తువు. దీనియందు “నేను నాది, 
నీవు, నీది, ఇది అనునవి కల్పితములు. ఈ భావమే అహంకారము, 
లోకనున నాకాశ మున్నది. కాని రెండింటికి సంబంధములేదు, అదే 
విధముగాం బరిశుద్ధ మగువర | బప్థాము (తెలుప, చూపు శక్యము కానిది 
నుండి జగ ముద్భవించినను దానికి దీనికిని సంబంధము లేదు. 
మటియు, ఆకాశమును ముట్ట, పట్ట వీలు లేకపోయినను, వాయువును 
త్వగింద్రియము చేతను, వాసనను |ఘాణేందియముచేతను, చీకటి, 
వెలుంగు, మేఘములు, నక్షత్రములు మున్నగువానిని చక్షురింది 
యము చేతను మానవుండు తెలిసికొనంగలుగుచున్నట్లు నదూవ మగు 
పర బ్రహ్మము అకొశమున కౌకొశ మని చెప్పంబడుచున్నమ విష్థ్వాద్యవ 
తారములచేం జూడంబడుచు, బుద్ధిచేం జింతింపంబడుచు నున్నది. జల 
మొక్కటే యైనను, అది (ప్రవహించు తావులను బట్టి రుచి ఖేదములను 
బొందుచున్న ల్లీ ఆత్మవస్తువుకూడం  |బకృతిసంబంధమువలన _ వివిధ 
ములుగా. దోంచుచున్నది. ఎచ్చటిపరిశ్యుభజలమైనను (వావి మాన 
వుండు తృ ప్రివపడునట్లు, ఏరూపమున భావింపంబడుచున్న పరమాత్మను : 
సేవించియు నరుం డుత్తమఫలితమును బొందంగలుగును. వర 


గో! 


శ్వేత కేతుమవార్షి 115 


మాత్ము(డు అవాబృ్మినసగోచరుం డయ్యు-సౌధనోవదేశమార్గసూచక 
ఉపలక్షణవ్యాకృ తిపద్ధతులచే నాతండు వేద వేద్యు. డగుచున్నా.డు, 
పరిశుద్ధజ్ఞానము ఆత్మవిషయికధ్యానముచేం గలుగును. దానివలన 
నుత్తమగతి కలుగును. పరమాత్మ విభూతులు బహుళములు, వాయు 
దేవుండు, అగ్నిహో[ తుండు సూర్యభగవానుండుకూడం బరమాత్ము 
నెజుంగరు. ఆ వరమాత్ము(డు జగద్వ్యాపి. (బహ్మజ్ఞానసంపన్నులు 
మా్యతమే పరమాత్మ నెజింగి యది తా మగుచున్నారు” 


శ్వేతకేతు డీ విధముగా నాయా|బా హ్మ జ్ఞాన విషయములు 
సమయోచితముగా భార్యకు. దెలుపుచు నామెను జ్ఞానవంతురాలిని 
గావించెను, జ్ఞానసాభాగ్యమును గాంచిన యా పుణ్యదంపకులట్లు చిర 
కాలము గృహస్థాశమమున నుండి తుదకు సన్న్య _స్తచిత్తులై గోవిందుని 
పదపద్మముల మనస్సులు నిలిపి మరణానంతర ముత్తమగతులను 
మోక్షసా(మాజ్యమును జూటగొనిరి.* 


శ్వేత కేతు తీర్థము 


సమంగానది పొంత సోమకశిబి తీర్థముల సామీవ్యమున శ్వేతకేతు 
మహర్షి తపము చేసినచోటు * శ్వేత శేకుతీర్థ ' మని జగ్మత్పసిద్ధిగాంచెను. 
ఈ క్రీర్ధనదేశమున సకలవృక్షములు సర్వకాల సర్వావస్థల యందు సకల 
ఫలపుష్పసహితములై బహు రమణీయములై యుండును. ఈ పవిత్రా 
_శ్రమముననే వాగ్గేవత యగు సరస్వతి మానుషదేహధారిణియై శ్వేతకేతు 
నకు దర్శన మొసంగి యాతనికడ నుండి కరుణించెను.* 





* భారతము; మోక్షిధర్మవర్వము, 


* భారతము ; ఆరణ్యవర్వము, చీ ( "వీ 5 


